


(గేయ సంకలనం) 








హత పబ్లికేషన్స్‌ 


AATA PAATALU 
(Anthology of Songs) 
by 

Dr. J. Bapu Reddy 


@ Author 


First Edition : 2000 


Price : Rs. 100/- 
Us $ 10 


Jubilee Publications 

Plot 10, Road 5, Jubilee Hills, 
Hyderabad 500 033. 

Ph. 040-360 838 ] 


Copies available at : 

Visalandhra Publishers 

4-1-435, Bank Street, Vignan Bhavan 
Hyderabad and Branches 


Book Links Corporation 
Narayanguda, Hyderabad - 500 044. 


Navodaya Book House 
Opp. Arya Samaj Mandir 
Kachiguda, Hyderabad - 500 027. 


Designed & Printed af: 

Vipla Computer Services 

(Designers & Multi Colour Offset Printers) 

Nallakunta, Hyderabad - 500 044. Ph. 040-767 3309 





Dedicated to Aerra Rohun, a six year old NRI child prodigy 
at the 6th ATA Convention, Aflanta (USA). 


[11] 





దా॥ ఎర్రా సురేశ్‌రెడ్డి - లీల యువదంపతుల పుత్రుడు 
ప్రతిభాశాలురైన ప్రవాసాంధ్ర బాలబాలికలకు 
ప్రతినిథి వంటి ఆరేళ్ల ఆదర్శ విద్యార్థి 
చిరంజీవ ఎర్రా రోహణ్‌ ౬ 
ఆరవ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ 


అట్లాంటా మహాసభల్లో జూలై 1-3, 2000) 
ఆశీస్సులతో ఈ కృతి 
అంకితం 
= జి. బాపురెడ్డి 


ఆదర్శ బాలునికి ఆశీరక్షతలు 


రోహణ్‌ రోహణ్‌ నీ పేరు 
లోక ప్రియమోయీ ! 
చిన్న వాడవేకాదు నీవు 
చిరంజీవివోయీ ! 


పుట్టిపుట్టగానే నీకు 
పెట్టన పేరు రోహణ్‌ 
సూర్యచంద్రుల, నక్షత్రాల 
సోదర నామం రోహిణ్‌ 
సుందర నామం రోహిణ్‌ 


యూయస్పే గర్భంలో లేచిన 
ఓజస్సువు నీవు ! 
తెలుగు రక్తరాగంలో పూచిన 
తేజస్సువు నివు! 


జోలులు పాడిన తల్లి కళ్లల్లో 
లీలా హేలవు నీవు 
సదాశయాల తండ్రి గుండెలో 
సురేశ లోకానందం నీవు! 
బాలకృష్ణుడవు శశివదనుడవు 
నరహరిచిల్లీలా స్పందనుడవు! 


[iii] 


జూలై 1, 2000, అట్లాంటా 


తల్లి ఒడిలో శారద గుడిలో 
ప్రతిభా పాటవ గుమ్మడు నివు 
ఇంట్లో, మి[తుల వంట, ముద్దుల 
మూటలు గట్టె బొమ్మవు నివు ! 


పిన్నల పెద్దల మన్ననలందిన 
విద్బెల బుద్దుల అంచవు నీవు 
భాషలు నేర్చి భానము లెరిగి 
భాషణలాడే బాలుడ వీవు! 


తెలుగు సాహితి, తెలుగు సంస్కృతి 
తెలుగు చరిత్ర, తెలుగు చేతన 
భారతీయతకు అద్దం పట్టే 

పాటల తోటకు రావయ్యా! 

విజ్ఞాన వినోదాలు నిండిన 

కవితల పేటిక కొనుమయ్యా! 


అట్లాంటాలో ఆటా సభలో 
ఆటపాటల సంరంభంలో 

అందరి అనురాగాశీస్సులతో. 

ఈ కృతి నీకే అంకితమిదుగో 
స్వీకృతి తెలుపుము చిరునవ్వులతో 
పంచుకొనుము ఈ పొటల పరువం 
ప్రవాసాంధ్ర బాలా వనితో. 


-జైె, బాపురెడ్డి 


[IM 


అచ విపంచి 


పద్యకవిత్తం రాసీనవాడు పర(టబవ్మా 
వచన కవితా శ్రీలోలుడు విష్ణుదేవుడు 
బాలగేయ విశారదుడు పరమేళ్ళరుడు 
బాపురెడ్డిగారు (త్రిమూర్తుల (త్రివి(కముడు 





మనిషి జీవితంలో మూడు సంధ్య లుంటాయి. ఉదయసంధ్య బాల్యంనుండి యౌవనం 
వరకు, మధ్యాహ్నసంధ్య 'ప్రాఢనిర్భర వయః పరిపాకదశ. సాయం సంధ్య తాతయ్యగా మారిన 
పతామహదశ. మిత్రులు డాక్టర్‌ బాపురెడ్డిగారు నాకు చిన్నప్పటినుండి తెలుసు. ఉదయ 
సంధ్యలో పద్యగేయాలు హృద్యంగా పాడారు. పల్లెలు పులకించాయి. మల్లెలు పరిమళించాయి. 
యౌవనరాగం గుబాళించింది. ప్రణయం (ప్రణవనాదం చెసింది. మధ్యాహ్న సంధ్యలో 
బాపురెడ్డిగారు దేశదేశాలు తిరిగారు. పాటలూ పద్యాలతో పాటు వచన కవితలు 
హృదయగీతాలుగా పాడారు. ప్రణయంలో నుండి ప్రగతిపథం సాగింది. ప్రపంచమంతా తన 
కుటుంబంగా విశ్వవీణ మీటింది. ప్రపంచకవుల కావ్యగానాలలో గళం కలిపి యుగళగీతం 
పాడింది. తెలుగులో తన సొంత గొంతు, ఇంగ్లీషులో తన భావధార, అనువాదంలో తన 
అస్తిత్వస్ఫూర్తి బాపురెడ్డి కవితామూర్తి ప్రదర్శించింది. బాపురెడ్డి కవితాసంపుటులు (ప్రపంచ 
ప్రకృతి సౌందర్య విలాస వైచిత్తుల. రంగుల రాట్నం, మానవతాసంబంధాల మహనీయ 
హరిఐఎల్లు. 

సమకాలీన తెలుగు కవులందరిలో (ప్రపంచాన్ని తెలుగు కవితకు పరిచయం చేసిన 
ప్రతిభామూర్తి డా॥ బాపురెడ్డి. అలనాడు శ్రీనాధుడు తిరిగిన ప్రాంతాలు, చూచిన మనుషులు, 
అనుభవించిన రుచులు పచులు ఆయన కవితల్లో చూచాం. ఈనాడు బాపురెడ్డి గారు 
రచించిన విదేశ స్వదేశ విభావరులన్ని వారి కవితాదర్వణాలలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. 
తెలుగు కవులలో ఇంతగా (ప్రపంచాన్ని తిరిగి తన అనుభూతులను ఇంతగా తెలుగువారికి 
పంచిన కవి మరొకరు లేరు. అందుకే బాపురెడ్డగారు దేశదేశాలు తిరుగుతూ కవితలు 
రాస్తారు. హైదరాబాదులో దిగి సంపుటీకరిస్తారు. దాన్ని అంతర్జాతీయ సభల్లో ఆవిష్కరిస్తారు. 
అందుకే మేమందరం అంటుంటాం. 'బాపురెడ్డి! బాపురే! ప్రపంచ విపంచి! అని - 

డాక్టర్‌ బాపురెడ్డిగారు స్నేహమూర్తి, ప్రణయముూర్తి ; అన్యోన్య దాంపత్యం గల 
అదృష్టవంతులు. (ప్రేమించే పిల్లలున్న పుణ్యాత్ముడు, మనసిచ్చి మి(త్రులున్న మహితాత్ముడు, 
వీటన్నింటికి మించి మందారాల్లాంటి మనమల్నీ మనుమరాళ్ళనూ ఎత్తుకొని మురిసిపోయే 
ధన్యాత్ముడు. 


[/] 


బాపురెడ్డిగారు తాతగారయ్యారు. దానితోపాటు బాలగేయ పితామహులయ్యారు. 
పెద్దలందరికీ పద్యాలు పంచి పెట్టిన ఈ పెద్ద మనసున్న దొడ్డమనిషి మనుమళ్లను 

యు (౨) (o] (or య 
మనుమరాళ్ళను ఎత్తుకుంటే చాలు మంచిపాటలు పద్యాలు అశువుగా రాసి వారికి 
కానుకలిస్తున్నారు. అక్షరోపాయనాలు అందించే కవితల తాతయ్య బాపురెడ్డి గారు. 


బాపురెడ్డిగారు తాతగారయిన తరువాత మనుమళ్ళ నెత్తిన తాతలను చూచినా, 
కానుకుల నెత్తిన దంపతులను చూచినా ఒక కొత్త మోజు (ప్రదర్శిస్తున్నారు. ఆధునిక 
విశ్వకుటుంబ సంస్కృతికి అభినవవైతాళికుడు డాక్టర్‌ బాపురెడ్డి, 


అందుకే ఆయన నోట కొత్త పరిభాష పుట్టింది. ఆటా (ATA) అంటే అమెరికా తెలుగు 
అసోసియేషన్‌ అనే అర్థంతో పాటు తెలుగు కవిత ఆడిపాడే ప్రపంచ (క్రీడ అనే అర్ధంలో: 
బాపురెడ్డిగారు భావించారు. అందువల్ల - ఆటపాటలంటే కొత్తరకం ఉభయభాషా శ్లేష 
ఏర్పడింది. ప్రపంచమంతా పరుచుకొని ఉన్న తెలుగుపిల్లలకందించే వెలుగు గీతులు 
బాపురెడ్డిగారి ఆటపాటలు ఆడుకొనేవి, పాడుకొనేవి, ఆడుతూ పాడుకొనేవి, పాడుతూ ఆడేవి 
అయిన పాటలివి. 


ఏ దేశమేగినా ఎందుకాలిడినా” - అన్న రాయప్రోలు వారిలాగా బాపురెడ్డిగారు 
“భారతీయుడగుటకన్లు భాగ్యమేదిరా?' 

స్వాతంత్రం కన్టు మిన న్వర్గమేదిరా?” అని బాలలకు (ప్రబోధించారు. బాపురెడ్డిగారి 
బాలగేయాల సారమంతా ఒక్క మాటలో చెప్పాలంటే - 

“జాతి మతముల కన్దు, కట్టుబొట్టుల కళ్టు 

నీతి నిజాయితి, శాంతి నమతోన్టుతి 

మిన్సాయని నమ్మిన మేటి నంన్కృతులివి 

వసుధ భావిచరిత్ర వ్రాయు భాషలివి” 

అట్టాంటాలో 'ఆటా' సభలో చిరంజీవి రోహణ్‌కు అంకితమిచ్చే గేయ సంపుటి ఇది. ఒక 
పెద్దతరం చిన్నతరానికి అందిస్తున్న (ప్రేమకానుక! ఇది ముద్దుల మూటగట్టిన ముచ్చటైన 


వేడుక! ఆంధ్రుల అంతార్జాతీయ స్సృహకు అక్షరనికేతనం; బాపురెడ్డిగారి బాలసాహిత్యానికి 
కీర్తి కేతనం! 


- ఆచార్య బి.వి. సుబ్రహ్మణ్యం 
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహో నంఘ నభ్యులు 
హైదరాబాదు 


[vi] 


తెలుగుదనం వెలిగించే ఆటపాటలు 


షష్టిపూర్తి చేసుకొన్న నన్ను రెండవబాల్యం ఆవహించింది. సుమారు అయిదు దశాబ్దాలుగా 
సాహిత్యారాధనంలో, సత్యశోధనంలో జీవితం గడిపాను. నాకు “బుషిత్వం” వచ్చిందని 
నన్ను అందరూ అభినందిస్తుంటే “శిశుత్వం” నన్ను (ప్రెరెపిస్తున్నది. 

“చితికిపోయిన జీవితంలో 

(బతికిపోయిన బాల్యం కోసం వెతుకుతున్నాను” 

అంటూ బాల్యావేశం నన్ను ఈ “ఆటపాటల” బాటలో నడిపిస్తున్నది. బ్రహ్మత్వాన్ని 
అన్వేషిస్తున్న నాకు బాల్యత్వమే బుషిత్యాన్ని ఉపదేశిస్తున్నట్టున్నది. నూతన శతాబ్ది, నూతన 
సహ(స్రపాబ్ది తొలివసంతంలో నా కవితాత్మలో ఈ “ఆటపాటలు” ఆవిష్కృతం కావడం నా 
అదృష్టంగా భావిస్తున్నాను. 

బాల బాలికలను, నవయువకులను ముఖ్యంగా (ప్రవాసాం(ధ్ర బాలలను ఉద్దేశించి (వ్రాసిన 
పాటలివి. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలైన ఈ గేయాలు, నృత్యాభినయం చేస్తూ 
ప్రదర్శించడానికి కూడా అనువైనవి. బాలసాహిత్యం అనే పేరుతో కాకపోయినా చిన్నారులకు 
విజ్ఞానాన్ని వినోదాన్ని అందించే కవితలు, ముఖ్యంగా గేయాలు గేయనాటికలెన్నో నేను 
అప్పుడప్పుడు (వ్రాస్తూనే ఉన్నాను. అయితే, ప్రవాసాంధ్ర బాలబాలికలలో భారతీయ భాషా 
సంస్కృతుల పట్ల అభిరుచి అవగాహన కలిగించే కవితలు వ్రాయాలనే సంకల్పం నాకు 
కలిగింది. ఆ సంకల్పసిద్దికి దోహదం చేసిన సన్నివేశాలెన్నో తటస్టించినాయి. 


ఈ మధ్య నేను మెక్సికో, అమెరికా దేశాల్గ్‌ సాహిత్య కార్యక్రమాల సందర్భంలో 
పర్యటించాను. అప్పుడు నా ఆప్తమిత్రుడు శ్రీ పి.ఆర్‌. కృష్ణారెడ్డిగారు నన్ను గ్రీన్‌ వీల్‌ (50) 
తీసుకెళ్ళి ఆతిథ్యమిచ్చాడు. అప్పటికే నా మనమల, మనమరాళ్ల సావాసంలో బాలవికాస 
సాహిత్య రచనపట్ట కవితావేశం పెల్లుబుకుతున్న మానసిక స్థితి నాది. రసజ్ఞుడు, విజ్ఞుడూ 
అయిన కృష్ణారెడ్డి గారికి తన దౌహిత్రుడు చిరంజీవి రోహణ్‌ పట్ల పెంపొందిన వాత్సల్యాభిమానం,.. 
నన్ను మంత్రముగ్గున్ని చేసింది. ఆరేళ్ల యర్రా రోహణ్‌ బాలకృష్ణ లీలలు, ముద్దుమాటలు, 
తెలివితేటలు ఆయనకెంత ఆనందం కలిగించాయో అంతకంటే పదిరెట్టు కవిగా నాకు 
కలిగించాయి. నేను ఒక పుస్తకం ఆ చిన్నారికి ఆటా సభల్లో అంకితం చేయాలనే సంకల్పం 
నా కప్పడికప్పుడు కలగడం అందుకు శ్రీ, పి.ఆర్‌. కృష్ణారెడ్డి అంగీకరించడం జరిగింది. తాతా- 
మనుమల మధ్య పరిమళించిన అనిర్వచనీయ అనురాగం, ఈ “ఆటపాటల” రచనకు 
ఆమెరికాలోనే అంకురార్పణ జరిపింది. ఇప్పుడు ఈ (గ్రంథరూపంలో ఆటా మహాసభల వేదిక 
మీద ఆవిష్కరింపబడింది. ఆబాలగోపాలం ఆశీస్సులతో రోహణ్‌ అంకితం తీసుకున్నాడు. 
అందుకు ఆ బాలుడు ధన్యుడు. ఆయనను కన్న తల్లిదం(డ్రులు, పితామహ, మాతామహ 


[vii} 


దంపతులు అభినందనీయులు. నా చేత ఈ సత్కార్యం చేయించిన పుణ్యదంపతులు 
శ్రీ పి.ఆర్‌. కృష్ణారెడ్డి - శ్రీమతి శశికళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

ఆటా సభల్లో నన్ను పాల్గొనడానికి ఆహ్వానించిన కార్యనిర్వాహకులందరికీ ముఖ్యంగా 
ఆటా అధ్యక్షులు డా॥ ఆదిశేషారెడ్డిగారికి, కన్వీనర్‌ శ్రీ నరేందర్‌రెడ్డిగారికి కార్యక్రమాలు 
రూపొందించిన శ్రీ శ్యాంసుందర్‌ యల్లం రాజు, శ్రీ వేణు దసిగి గారలకు నా కృతజ్ఞతాభి 
వందనాలు. ఆటా సంస్థకు అంకితభావంతో సేవచేస్తున్న ఆదర్శ దంపతులు డా॥ సుధాకర్‌ 
జి. రెడ్డి, శ్రీమతి వనిత నన్నెంతో (ప్రోత్సహిస్తూ, ఆటా కార్యక్రమాల్ల నాకు భాగస్వామ్యం 
కల్పిస్తున్నారు. అందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా అమెరికా యా(త్రను 
ప్రోత్సహించిన ప్రవాసాంధ్ర మిత్రులందరికీ ముఖ్యంగా బాలాజీ-రాధికా దంపతులకు, 
డా. దేవరాజ్‌ సుధాకర్‌, శ్రీ దామోదర్‌రెడ్డి-వినోద దంపతులకు, శ్రీ శంకర్‌రెడ్డి, శ్రీ సత్యం 
మందవాటి గార్లకు నా (ప్రశంసా పూర్వక కృతజ్ఞతలు. 

ఈ (గ్రంథానికి తన ఆత్మీయ “ప్రపంచ విపంచిని” (శ్రుతిచేసిన, జగద్విఖ్యాత సాహితీమూర్తి, 
సాహిత్య విమర్శక పితామహులు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారికి నేను సర్వదా 
కృతజ్ఞన్ని. బుక్కుల వంటి ఆయన వాక్కులు సత్యసాహిత్య విలువలకే శ్రీరామరక్ష. సోదర 
భావంతో నా (గ్రంథరచనకు, ప్రచురణలకు తోడుపడుతున్న పెద్దలందరికీ ముఖ్యంగా 
ఆచార్య సి. నారాయణరెడ్డి గారికి, శ్రీయుతులు కె.ఎస్‌.రెడ్డి, బి. రామలింగరాజు, అజీజాల్లాఖాన్‌, 
పి. సుదర్శనరెడ్డిగారికి, ఎస్‌. కొండలరావు, ఎ.వి. యస్‌. రాజు, ఎస్‌. రాధాస్వామి, జి.ఎస్‌. 
ప్రకాశరావు, డా॥ సీతాకాంత్‌ మహాపాత్ర, ఆచార్య యన్‌. యస్‌. ప్రభాకరరావు గార్లకు నా 
గొరవాభివందనాలు. 


నా సాహిత్య యాత్రలో చేదోడువాదోడుగా ఉన్న అగణిత బంధుమి(త్రులందరికీ, 
ప్రత్యేకంగా శ్రీయుతులు పి. మహేందర్‌రెడ్డి, జె. మారుతి, ఎన్‌. నాగేశ్వరరావు, జగన్మోహనరావు, 
వల్లూరి రాఘవరావు, యం. కె. రాము, టి.ఎల్‌. (ప్రసాద్‌, రవీందర్‌రెడ్డి గారలకు నా 
ఆత్మీయాభివాదాలు. ఎంతో ఓపికతో నా “సాహిత్య స్పెరవిహారాన్ని” భరిస్తున్న శ్రీమతి 


_ రాజేళ్ళరికి నా శుభాకాంక్షలు. చిరంజీవులు పి. దేవి, పి. సాయికృష్ణ, జె. యశ్వంత్‌, జె. రసిక్‌ 
. వారి ముద్దు మాటలతో నా “ఆటపాటలకు” స్ఫూర్తి నిస్తున్నారు. అందుకు వారికి నా 


శా, 


శుభాశీస్సులు. 


ఈ పుస్తకాన్ని ముచ్చటగా ముద్రించిన విష్ణ కంప్యూటర్‌ సర్వీసెస్‌ వారికి, ముఖచిత్ర 
రచనకు, తొడ్చడ్డ జవహర్‌ బాల భవన్‌ డైరెక్టర్‌ శ్రీమతి డి. కమలాకుమారి గారికి నా 


కృతజ్ఞతలు. 


- బాపురెడ్డి 


[vii] 


ఊఆలరయతయులుాీట్‌ _ _ _ 


ఆదర్శబాలునికి ఆశీరక్షతలు 
(ప్రపంచ విపంచి 
తెలుగుదనం వెలిగించే ఆటపాటలు 
బాలహేల 
పాటపేరు 
ఆటా పిలుపు పాట 
కన్నతల్లి 
చెతోదయం 
బాలభారతం 
చదువుకో 
తెలుగు భారతి 
విజ్ఞాన యాత్రికులు 
అక్కయ్య - అన్నయ్య 
భారతీయ విద్యాభవనం 
తెలుగు వెలుగు మాల! 
మేలు కొలుపు 
పవిత్ర భారతి 
దేశమే దేవాలయం 
తాతా-మనుమడు 
శిశువు శక్తి 
మంకాల ఆట 
రైలు పాట 
వెన్న దొంగ 
ముగ్గురము లు 
శాంతి గీతం 


[ix] 


oOo 0 NA oa U1 = © MW ra 


WMD గు గు (త a a జ pad hd rAd ra bi 
WwW ౧ ma oo © ౦౦ *1 ౮ ౮ జు ౧ ౭4 Oo 


రోహిణీ వృత్తం 
పెట్టలు - పుట్టలు 
సమైక్య రాగం 

తోట - పాట 
కూలివాడు కుబేరుడు 
తాగాలి తాగాలి పాలు 
ఏకానేకం 
చిరంజీవులు 

కోరేవి - తీరేవి 
పరహితం 
కులనిర్మూలనం 
(గ్రంథాలయం 
కాలేశ్యరి కంప్యూటర్‌ 
కలల లోకం 
దిక్కులేని భూగోళం 
సహజ సంబంధాలు 
చిరంజీవి పాట 
పాలేరు పాట 

వన్య మృగ రక్షణ 
వాసంత విలాసం 
ప్రేమ శక్తి 
హిమాలయ గర్జన 
దీక్షాంజలి 

దేశమాత 

వలువలు 

శాంతి విలాసం 


అందం - ఆనందం 


[x] 


24 
25 
26 
27 
28 
29 
30 
31 
32 
33 
34 
35 
36 
37 
38 
39 
40 
41 
42 
43 
44 
45 
48 
49 
50 
51 
52 


కనక మహాలక్ష్మీ 
మట్ట - మబ్బు 
తెలిసికో! 

అద్వైత సత్యనాయి 
(పేమావతారుడు 
చైతన్య సుందరులు 
దెవుడవైపో 

(ప్రకృతి పుస్తకం 
ఏసు (క్రీస్తు 
బాపూజీ! 
దేవుడొక్కడే 
రవీంద్ర కవీంద్రుడు 
మార్గదర్శి గురజాడ 
చెట్టు - గుట్టు 
అపోహ 

సమతా సంస్కృతి 
యశస్వీ రామారావు 
ప్రకృతి పాఠాలు 
మదర్‌ థెరిసా 
ఆనందరాగం 

మైత్రి గీతం 

నా కవితల జాడలు 
అమెరికా బతుకమ్మ పాట! 
చాచా నెహ్రూ 

సాగర సౌధం 

పిల్లల మరర్రితో ఇంటర్వ్యూ 


[xi] 


53 
54 
55 
56 
57 
59 
60 
61 
62 
63 
65 
66 
67 
69 
71 
72 
73 
74 
75 
Jf 
78 
79 
80 
86 
94 
105 






హీ "క 
న బాల హేల ల్‌ 


బాలలం - బాలలం 


















బాలకృష్ణ లీలలం 
బాలలం బాలలం 
పాలకడలి ఖేలలం 





కలలు గనే పూవులం 
కళలలోని తావులం 
ఆటలలో పాటలలో 
ఆదమరచు జీవులం - 


కన్నతల్లి దం(డ్రులకు 
ల్ని, 

కదలాడే బొమ్మలం 
భరతమాత పంచుతున్న 
భావి మావి కొమ్మలం ఎ 





చదువుకునే దీపాలం 
సమత, నవత, రూపాలం 
నవ భారత మందిరాన 

నవజీవన శిల్సాలం - 






దేశభక్తి, త్యాగశక్తి 
దీపించిన తారకలం 
కులమతాల గొడవలేని 
గుణధనులం - రసధునులం - 
బాపూజీ, చాచాజీ 

భావాలు, ఆశయాలు 
(ప్రకటించే పాటించే 
ప్రగతిరాగ గీతాలం. 


టం 


అ” 


పాట పేరు శ్‌ 


పాటా! పాటా! నీపేరు 
ఏటో చెప్పమ్మా! 
పాటా! పాటా! నీ ఊరు 
ఏదో చెప్పమ్మా! 


నా పేరేదో నాకే తెలియదు . 
పల్లవి నడగండి 

నా ఊరేదో నేనే ఎరుగను 
పాదాలను అడగండి! 


పల్లఎగారూ చెబుతారండీ 
పాటకు పేరేదో! 
చరణాల్లారా! చెబుతారండి 
పాటది ఊరేదో! 


పాటకు పేరు పెట్టేవారు 
పాఠకులే నండీ! 

పాటలు ఉండే ఊరంటారా 
(శ్రోతల ఎదలండీ! - 


భాషల తోటల్లో విరబూచే 
భావాలేనా పాటలు 
వసంతకోకిల రాగాలేనా 
గాయక గళాల మీటులు 


a 


ఆట పాటలు 


ఖై 


= |] 
ఆటా పిలుపు పాట శా 
రండి రండి! తెలుగు లార! 

ఆటా విరితోటకు 

మసన భాషా సంస్కృతులు 

పరిమళించు కోటకు - 
యువతీయవకులు కలిసి 

పిల్లలు పెద్దలు కలిసి 

పరిచయాలు పంచుకొనే అభిమానం పెంచుకొనే 

వేదిక యే మన ఆటా ప్రతిభా ప్రగతికి బాట 


తెలుగు భారతి విళిష్ట 

విలువలు పోషిద్దాం 

అమెరికావని నిండా ఆత్మీయత పండిద్దాం 
రసానంద కళాస్సంద రసికాత్మలు వెలిగిద్దాం 


తెలుగు ఆట తెలుగు పాట 

తెలుగుకట్టు తెలుగు బొట్టు 

తెలుగు చరిత తెలుగు ఘనత తెలుగు దనం శోభిల్లే 
మన ఆటా మహానభల మహోత్సవాలకు రండి 


కులమత వర్ల వివక్షలు 

కలహం కలతలు కక్షలు 

మచ్చుకైన లేని స్నేహ మందిరాలు నిర్మిద్దాం 
ఆటా అభ్యుదయాశయ మక్షరాల సాధిద్దాం 


ఆడీ 


కనిపించే దైవమె 
కన్నతల్లి 
పలికించే వాణే ఆ 
పాలవెల్లి - 


జీవసృష్టి చేయగల్లు 
దేవే మాత 
ప్రేమకొరకే (ప్రేమించే 
ప్రేమే మాత - 


కాలానికి దారిచూపు 
కరుణే అమ J 
కలలకు. రూపం దిద్దే 
కళయే అమ్మా - 


నింగిని నేలకు కలిపే 
సంగణియె జనని 
పాతబడుటయే లేని . 
పాటే జనని - 


శ్రీకారపు ఓంకారపు 
ఆకారమె అమ్మ 
షట్‌బుతు సంయోగకాల 
చ(క్రమె అమ్మ 


Pe 


ఆట పాటలు 


ల్‌ 


x | 
చెత్రోదయం శే 
వచ్చింది వచ్చింది వాసంతము 
తెచ్చింది తెచ్చింది భాస్వంతము - 


కొమ శ్రదాటున దాగి 

కోకిలలు పాడాయి 

రెమ లన్ని పూలరెక్కలై ఆడాయి 
తేటిగుండెల్లోన 

తేనియలు నిండాయి 

రంగులెన్నూ తోట ముంగిళ్ల పండాయి 


కొండకోనలు కొత్త 
కోకలు ధరించాయి 
ప్రకృతిమాతను దీక్షపట్టి సేవించాయి 
ఛై(త్రమాసం కాల 

చక్రమును తిప్పె 

పండితుడు సరికొత్త పంచాంగమును విప్పె 


మజా దాన. ల | అతాపతనవనాపనానాాలలనమునానా.!. దానా దాబడానానాానానాతాంను నానా పాలును 


చేదు, తీపి, ఒగరు 
చేతులను కలిపినవి 

పిల్లలకు పెద్దలకు దీవెనలు పలికినవి 

దేశభక్తికి విజయ 

విక్రమం నేర్పినవి 

ఊరూరా ఉగాది ఉత్సవము జరిపినవి. 


కన్నతల్లి 
పలికించే వాణే ఆ 
పాలవెల్లి - 


బీవస్పష్టి చేయగల్లు 
దేవే మాత 
(ప్రేమకొరకే (ప్రేమించే 
ప్రేమే మాత - 


కాలానికి దారిచూపు 
కరుణే అమ శ్ర 
కలలకు. రూపం దిద్దే 


కళయే అమ్మా - 


నింగిని నేలకు కలిపే 
సంగణియే జనని 
పాతబడుటయే లేని 
పాటే జనని - 


శ్రీకారపు ఓంకారపు 
ఆకారమె అమ శై 
షట్‌బుతు సంయోగకాల 
చ[క్రమె అమ్మ 





ఆట పాటలూ 


ఖై 


చెత్రోదయం 


వచ్చింది వచ్చింది వాసంతము 
తెచ్చింది తెచ్చింది భాస్వంతము - 


కొమ్మచాటున దౌగి 

కోకిలలు పాడాయి 

రెమ్మలన్ని పూలరెక్కలై ఆడాయి 
తేటిగుండెల్లోన 

తేనియలు నిండాయి 

రంగులెన్నో తోట ముంగిళ్ల పండాయి 


కొండకోనలు కొత్త 

కోకలు ధరించాయి 

ప్రకృతిమాతను దీక్షపట్టి సేవించాయి 
ఛైైత్రమాసం కాల 

చక్రమును తిప్పె 

పండితుడు సరికొత్త పంచాంగమును వఏిపె 


చేదు, తీపి, ఒగరు 

చేతులను కలిపినవి 

పిల్లలకు పెద్దలకు దీవెనలు పలికినవి 
దేశభక్తికి విజయ 

విక్రమం నేర్పినవి 

ఊరూరా ఉగాది ఉత్సవము జరిపినవి. 


ీ 


ఖ్‌ 


బాల భారతం % 


బాలలారా! ఏలండీ 
భారతదేశం 
అణువణువున వెలగాలి 
మీ దరహాసం - 


ద్వేషవిషం పొంగించే పెద్దలకన్న 

(పేమ రసం కురిపించే పిన్నలె మిన్న..... 
నీతి నిజాయితిలేని సేతలకన్నా 
నిర్భయులౌ, నిర్మలులౌ 

అర్భకులే మిన్నా 


మాయలు, మోసాలు లేని మార్గం మీది 
స్వార్థం సమరం కోరని సత్యం మీది - 
కులమతాల కుళ్లు లేని 

కలయిక మీది 


అనుభవం లేదు మీకు 
కొనది నిజమే 
దోపిడీలు, దుండగాలు 
పాపాలు చేయుటలో 
అనుభవమే లేదు మీకు 
కొను నిజమే! 


ఆనందం పంచుటలో 
అనురాగం పెంచుటలో 
దేశభక్తి, త్యాగశక్తి 
దీప్తులు పండించుటలో 


ఆరాటం కల మీరే 
అవనిని పాలించండి! జీ 
P= 


ఆట పొటు 6 


లా 


సే 


జె. బావురెడి 


చదువుకో న 


చదువుకో, చదువుకో ! 
సంకటాలు తీర్చుకో | 
కళ్లున్నా చూడలేని 


వాస్తవాలు తెలుసుకో ! 


చదువుంటే కండబలం 
చదువుంటే గుండెబలం 
చదువుంటే బుద్దిబలం 
చదువుంటే చీకట్లను 
ఎదిరించే మహాబలం 


చదువు టెక్కడో కాదు 
ఇక్కడే మొదలు పెట్టు 
అప్పు డెప్పుడో కాదు 
ఇప్పుడే కలం పట్టు 
అక్షరాల సాక్షిగా 
అజ్ఞానం మట్టు పట్టు 


ప్రశ్న వేయగల్లుటకు 
ప్రత్యుత్తర మిచ్చుటకు 
మంచిని గెలిపించుటకు 
మాయల ఓడించుటకు 
శక్తియుక్తు లిచ్చెది 
చదువే, చదువే, చదువే ! 
దురాచారముల మానె 
దుర్గం మార్గం చదువే! 





నలం ద తం అం ఇలయ వంటకం నాలాల కాదనక ఇదరు రెద ననా భారా రసిలా కాలము కా జనా వానలా నప నా కాల కుననాలనతాననున జ! 
న య ద అలాల. లాగున కంల లాముంలల ననా నాా లంకా లాకా జాడలను తానా నతాతా తానా గదాం దాం రతా సమంజసం లదాజాాటాతాాటు 
మ వాజుపనాంనునలజాానులాబుగానానావంరా నాననా తాజనాతుతరాతా 


తెలుగు భారతి క్‌ 


తేటగీతమైపోయె 
థేమ్సు నది 

ఆటవెలది అయిపోయె 
ఆంస్టర్‌ డాము - 


రోములోన తెలుగువాణి 
రోమాంచము కలిగించె 
మారీషస్‌లో తెలుగు 
మాట తెనె లొలికించె - 


తెలుగు (ప్రతిభ టెహరానుకు 
వెలుగు హస్తమందించె 
తెలుగుల గని అమెరికాయె 
నిలువెల్లా పులకించె - 


మలయాలో తెలుగు తల్లి 
మల్లెపూలు ముడుచుకుంది 
మాస్కోలో తెలుగు కవిత 
మైత్రి భాష నేర్చుకుంది - 


తూర్పు పడమరలు తలుపులు 
తెరచి స్వాగతము పలికెను 
భారతాత d వెలుగు, తెలుగు 
భారతికి కళావతికి - 


4 


ఆట వాటు ఆటు 





న్‌ 


"ఆ. 
విజ్ఞాన యాత్రికులు % 

బయలు దేరారదే 

బాల బాలికలు 


భారతదేశము చూడ 
భావి ఏలికలు - 


ఎంతగా ఎంతయో 

వెదకేటి కళ్లలో 

విజ్ఞాన దీపాలు 

విరబూయుచుండగా 

బయలుదేరా రదే బాలబాలికలు .... 


చిన్నారి భంగిమల 

చెన్నారు చేతులు 

చిత్రచిత్రాలెన్నో 

చిత్రించుచుండగా 

యువగీతములు పొడు 

నవశక్తి పాదాలు 

దూరతీరాల దరి చేరబోతుండగా 
బయలుదేరారదే బాలబాలికలు ... 


ఉందాల కందాలు 

విందు చెస్తుండగా 

ప్రకృతి గని ప్రగతి గని 

పరవశములో తేలి 

జిజ్ఞాస నడిపించు విజ్ఞాన యాత్రికులు 


బయలు దేరారదే బాలబాలికలు ... $ 
P= 


ఖై 


అక్కయ్య అన్నయ్య ఎక్కడ ఉన్నా 
బాలానందం వారికి అన్నిట మిన్నా - 


బాలబాలికలు వారికి భాషలు భావాలు 
బాలబాలికలె వారికి పూలు, పరిమళాలు 


బాలబాలికలె వారికి కలలు, వాస్తవాలు - 


నీతికథలు, జాతికథలు, నిండుగుండెతో చెప్పి 
చెప్పి చెప్పి కథలెన్నో చిన్నారులందరికీ 
వారి (బతుకే అయిపోయెను వాస్తవ ఆదర్శకథ ఇ 


నడకనేర్చు పసికందుకు నర్తన నేర్పి 
పలుకనేర్ఫు పాపాయికి పాటలు నేర్పి 
మురిసిపోవు అక్కయ్య మోముకు జేజేలు 
మెరిసిపోవు అన్నయ్య మనసుకు జేజేలు - 


పిల్లల నాటకములతో పెద్దలకే బుద్ది నేర్పి 
బాలకళాకారులతో భారతికే గద్దె వేసి 
కామెళ్యరి అక్కయ్య రాఘవ రావన్నయ్య 
అపరసాంబశివులైరి ఆనందభావులైరి - 


సంఘం బాలానందం ధర్మం బాలానందం 
బుద్ధం బాలానందం శరణం బాలానందం 
అక్కయ్యకు అన్నయ్యకు ఉందం బాలానందం 
ఆం(ధ్రభాలానంద సంఘమె పూర్ణానందం 

జై జై బాలానందం జై విజ్ఞానమరందం - 








గ [. 


భారతీయ విద్యాభవనం 


భారతీయ విద్యాభవనం 
బాలబాలికల పూలవనం - 


















ఇక్కడి చక్కటి వాతావరణం 
శివసుందరము జగన్న్మోహనం 
సిరిచిరునవ్వులు కళకళలాడే 
చిరంజీవుల శక్తి తోరణం - 


కులమతవర్గ విభేదం లేదు 
కలహాలకు తా వసలే లేదు 
నవయువతా స్వప్నాల కోటలో 
భవిష్యత్తుకు భయమే లేదు - 


ఆటపాటల తోట ఇది 
అనురాగాల మూట ఇది 
జ్ఞాన చంద్రునివాసమిది 

= 

రాగరామా ఎలాసమిది 
సమైక్య భారతి రూపమిది 
చదువుల తల్లికి దిపమిది - 


బాలకృష్ణులు యశోరాములు 
దివ్యప్రతిభాదేవి కుమారులు 
స్నిగ్త హృదయులు, (పయభాషణులు 
వరిలే విజాన లయమిది 

లగా ళా 
రంజిల్లే నవరత్నఖని ఇది - 


ఆక 


జె. బావురెడ్డి 11 





న తెలుగు వెలుగు మాల! శ 


తెలుగంటే చెలిమిపలుకు 
తెలుగంటే తేనె లొలుకు 
తెలుగు వెలుగు దూర దూర 
తీరాలను మేలుకొలుపు! 

























నన్నయ్య చేతిలో వెన్న ముద్దలు 
తిక్కన పోషణలో చిక్కని పాలు 

శ్రీనాథుని ఇంటిలో శీధురసాలు 

పోతన భావాలయాన పరమాన్నాలు 

ఆరగించె తెలుగు పలుకు పంచాక్షరియై 
వెదజల్లెను తెలుగు వెలుగు నవశారదయె! .... 


గోదావరి కృష్ణ ఎదల అడుతున్నది 
భరతమాత్ప భావనలో పాడుతున్నది 
విద్యాబుద్దులు కళలు నేర్చుకున్నది 
తెలుగు చేవ తన విలువ పెంచుకున్నది 
విజ్ఞాన (ప్రపంచంలో వెలుగుతున్నది! 


తెలుగు పలుకులందు జుంటితేనె ఉందిరా 
తెలుగు సాహితికి సృజన శక్తి ఉందిరా 
తెలుగు సంస్కృతికి కళానురక్తి ఉందిరా 
తెలుగు గుండెలో దేశభక్తి ఉందిరా! .... 





చైతన్యం తెలుగు జాతి చిరవిలాసము 
మమకారం తెలుగునాడి మందహాసము 
ప్రతిభయే తెలుగుదనపు ప్రబలశ్యాసము 
అభ్యుదయం తెలుగు చరిత అవాసము! 


12 | ఆట పాటలు 


= 
అమెరికా నుండి అటు ర 
ఆస్టేలియా దాకా 
ఆసియా నుండి ఇటు 
ఐరోపా దాకా 
అటు ఇటు అననేమి దక్షిణాఫ్రికా వరకు 


దేశ దేశాల తెలుగు దీపం వెలిగేను 
భారతీయతను తెలుగు తేజం చిలికేను! 


మలేషియాలో తెలుగు 
మహాసభలు జరుపుకుంది 
మారీషస్‌లో ఆం(ధ్ర 
మాతకీర్తి నిలుపుకుంది! 


తానా ఒక తెలుగు కోట 

ఆటా ఒక తెలుగు తోట 

-ఈటా ఒక తెలుగు పాట 

తెలుగు ఆట తెలుగు పాట 
తెలుగు దనం తెలుగు జనం 
భారతీయతకు పూవులబాటరా 
విశ్వంభర పులకించే ఆటరా 
విస్మరించరానిది “ఈ మాట” రా! 


(1998లో నిడ్డీ (ఆ(స్టేలియ్రాలో జరిగిన “తెలుగు పలుకు” 
ఉత్సవాలు పలికించిన కవిత) 


ai 


13 






న్‌ క్ష మెలు కొలుపు లై 


బల బల బల బల తెలవారింది 
బాలలార ఇక లేవండి! 

కిల కిల కిల కిల పక్షులు పాడెను 
కిటికీ తలుపులు తెరవండీ! 







కొక్కొరో కోయని కూతలు పెట్టి 
కోళ్లు జనాలను లేపినవి 

చిందులు వేస్తూ కమ్మతెమ్మెరలు 
చెట్లను ఊపుచు లేపినవి - 







అదుగో తూరుపు గదిలో మేల్కొని 
ఆదిత్యుడు వస్తున్నాడు 

ఇదుగో చీకటి తోక ముడుచుకొని 
చెదరి పారిపోతున్నాది - 











నిద్దురలేచి, స్నానం చేసి 
ముదుగ బడికి వెళండి 
యి ఇ, 
గురువులపట్ల గౌరవముంచి 
శ్రద్దగా చదువులు చదవండీ 1 











పాఠం చదవుట (వ్రాయుట కన్నా 
(ప్రశ్నలు అడుగుట ముఖ్యం | 
ఆరోగ్యానికి ఆనందానికి 
ఆటపాటలూ అతి ముఖ్యం 
ఎన్నటికైనా క్రమశిక్షణయె 


3 అన్నిటికన్నా ముఖ్యం. జీ 
"మ. p< 


14 ఆట సాటలు 













/ 
1 జట్‌ | 
మేలు కొలుపు స 
బల బల బల బల తెలవారింది 
బాలలార ఇక లేవండీ! 


కిల కిల కిల కిల పక్షులు పాడెను 
కిటికీ తలుపులు తెరవండీ! 


కొక్కొరో కోయని కూతలు పెట్టి 
కోళ్లు జనాలను లేపినవి 
చిందులు వేస్తూ కమ్మతెమ్మెరలు 
చెట్లను ఊపుచు లేపినవి - 


అదుగో తూరుపు గదిలో మేల్కొని 
ఆదిత్యుడు వస్తున్నాడు 
ఇదుగో చీకటి తోక ముడుచుకొని 
చెదరి పారిపోతున్నాది - 


నిద్దురలేచి, స్నానం చేసి 
ముద్దుగ బడికి వెళ్లండి 
గురువులపట్ల గౌరవముంచి 
(శ్రద్దగా చదువులు చదవండీ ! 


వాఠం చదవుట వ్రాయుట కన్నా 
(ప్రశ్నలు అడుగుట ముఖ్యం 
ఆరోగ్యానికి ఆనందానికి 
ఆటపాటలూ అతి ముఖ్యం 
ఎన్నటికైనా క్రమశిక్షణయే 


ఆన్నిటికన్నా ముఖ్యం. జీ 
pl 


ఆట పొటలు 


ల 





ఆ. 
పవిత్ర భారతి % 

భారతీయుడవుట కన్న 

భాగ్యమేదిరా! 


స్వాతంత్ర్యం కన్న మిన్న 
స్వర్గమేదిరా! 


ఈశుడు వెలసిన హిమగిరి 
ఎవరికున్నది? 

మనిషి దెనుడని నము శై 
మనకు ఉన్నది - 


ఆరిపోని గంగార్వురి 
పారునెక్కడ? 
నింగినేల సంగమించు 
నెలవు ఇక్కడ - 


వేల ఏండ్ల చరిత్ర, ఏ 
ap) 

నేల కున్నది? 

కాలాంబుధి తరచిన 

వేదాలకున్నది జ 


సకలలోక శాంతి కోరు 
జాతి ఎవరిది? 

సహనమె సంస్కృతియెన 
సద్గుణులది మనది - 


15 


ళ్‌ 


16 


దేశమేదేవాలయం “శ 


దేశమే దేవాలయం 
విద్యయే దైవం 

దేశ విద్యల పూజలోన 
దీపికలు మేము - 


తల్లిదండ్రుల గురువ రెణ్యుల | 
చలచలని దీవెనలతో 

(స 09 
శ్రద్దగా చదువుకుంటాము 
బుద్దిగా మసలుకుంటాము 


పెక్కు పేరులు పెట్టుకున్నా 

పెక్కుదారులు వేసికొన్నా 

ఒక్కడే భగవంతుడు 

ఒక్కటై మెమంత అతనికి - మొక్కుతుంటాము 


మతములన్ని భాషలన్ని 
మనిషికీ దేవునికి మధ్య 
మాసిపోని వంతెనలుగా పరిగణిస్తాము 
నిత్యజీవన సత్యగీతం పాడుకుంటాము 


మట్టిలోన మనిషిలోన - చెట్టులోన పుట్టలోన 
చెంతనున్న నీడలోన - అంతులేని నింగిలోన 
దాగియున్న సత్యమును కను 

యోగద్నష్టని పంచుకుంటాము 


ఆక 


ఆతు పొటిులు 


ఖై 


తాతా - మనుమడు % 


తాతయ్య కౌగిల్లో 
మనుమడు జలపాతం 
ముద్దిడు మనుమని మదిలో 
తాతేమో మధుగీతం - 


గత కాలపు ఘనీభవ 

స్మృతులు తాతజీవితం 
భావిని గొంతెత్తి పిలుచు 
వాహిని పొ(తుని పథం - 


పష్టిపూర్తి చేసుకున్న 
చిరంజీవి తాతయ్య 
వంశకీర్తి వ్యాప్తిచేయు 
వర్రిష్మువు మనుమడు - 


అనుభవ మాతామహుడు 
అడిగే ప్రశ్నలకు 
ఆవేశరసోత్తరాలు 
అందించును దౌహిత్రుడు - 


తాత - మనుమల మధ్య 
పాత - (క్రాత్తల మధ్య 
సాగే సంభాషణలు 
సరసభావ ఖేలనలు 

నవ కవితా దీపాలు 
శివసుందర రూపాలు - 


17 





ఖ్‌ 


18 


సా! 
శిశువు శక్తి k: 
శిశువు ఏడుస్తుంది కాని 
చెప్పలేదు ఎందుకో! 
తెలియజెప్పే భాష, మనము 
తెలిసికోలేనందుకో! 


కళ్లు మూసి, కేకలేసి 
బోసినవ్వులు దులిపివేసి 
కొంపలన్నీ మునిగినట్టు 
ఏకాఎకిని ఏడునౌరా! 
ఎవ్వరాపగజాలనట్లు - 


కొట్టలేము తిట్టలేము 
పట్టుకొని భయపెట్టలేము 
మర్మరాగం తీయు ఆ పసి 
బుషిని తప్పుపట్టలేము స్ట 


వెండి బంగారాలు అయినా 
వ(జ్రవైడూర్యాలు అయినా 
కోటి సంపదలైన, పట్టి 
కోరికలను తిర్భలేవు - 


పలుకు పలుకలేదు గాని 
“పలుకుబడి” కి కొదవలేదు 
ముద్దులొలుకే మొగ్గముందు 
మోకరిల్లే నిస్సహాయుడ 
పాపమెరుగని పాపముందు 
పరవశించే పరిమళాన్ని. 


కీ 


ఆట వాటలు 





ఖా 


_ మంకాల ఆట 


మనిషీ నీ జీవితం 
“మంకాలా”" ఆట 
గెలుపెపుడో ఓటమెపుడొ 
తెలియరాని వేట - 


ఉన్నచోట ఉండలేని 
వ్యూహం మన (బతుకు 
ఎటుఫోతే ఏమౌనో 
ఎరుగలేని కిటుకు ! - 


మరుపు వలన కొంత 
వెరపు వలన కొంత 
సందేహం వలన కొంత 
సాగలేదు ఈ (బతుకు - 


అందినట్లే అంది, చేత 
కందని ఊరింపు 
అందినా తృప్తిలెని 
ఆశల వేధింపు - 


ఊహల్ని పట్టుకొని 
ఉరుకులాడు ఖేల 
కడకేమీ మిగలని 
క్రయవిక్రయశాల - 


19 


రలు పాట న 


ఈల పాట పాడె, రైలు 
జోలపాట పాడె, రైలు 

పల్లె పల్లెను పలకరిస్తూ 

ఢిల్లీ చేరింది, కొత్త ఢిల్లీ చేరింది - 


ఆగినట్టే ఆగి ఆగి 
సాగినట్టే సాగి సాగి 
ఊళ్లు దాటింది రైలు ఏళ్ళు దాటింది - 


వానచూచి చెదరలేదు 

ఎండచూచి బెదరలేదు 

చలిని చూచి వణకలేదు 

యోగిలాగ, త్యాగిలాగ వెలిగిపోయింది 
రైలు, వెడలిపోయింది - 


కొండ గుండెలు తొలచుకుంటూ 

కోన గుండెలు మలచుకుంటూ 
పగలు కాస్త సిగ్గు మీటి 

రేయిలో ఒక కన్ను గీటి 

భోగిలా రసయోగిలాగ పొంగిపోయింది 
రైలు, తరలిపోయింది - 


ఆకసాన మబ్బుకన్న 

ఆంగలేసె గాలికన్నా 

చెట్టు చేమల పిట్టకన్నా 
రు 


 జోరుజోరుగా దౌడు తీసింది 


రైలు, పరుగు పందెంలోన గెలిచింది. 


ఆట పాటలు 


ఫ్‌ 


ఎన్నటొంగ 


వెన్న దొంగ నివే 
కన్న దొంగ నీవే 
వెన్న దొంగ, కన్న దొంగ 
కన్నదొంగ నీవే ! 


ఉట్టి దొంగ నివే 

కనుకట్టు దొంగ నీవే 

గుండెలో దాగి ఉన్న 
య 

గుట్టు దొంగ నిస 


చిరునవ్వులు చిందుతునే 
చిలిపి పనులు చేస్తావు 
ఆటపేరు చెప్పిదొంగ 
నాటకాలు ఆడుతావు 

ఏ “టిక్కు” సాగకుంటె 
ఏడిచి సాధిస్తావు - 


దేశీయుడ నీవే, పరదేశీయుడ వీవే 
దేశ కాలముల లీలావేశభాషనీవె 
పుట్టగానే పరిమళించినట్టి పూవు నీవె - 


బాలయోగి నీవె, గోపాల భోగి నీవె 
ప్రేమ కడలిలోన వటపత్ర శాయి నివే 
శుభగాత్ర శోభ నీవే ! 


ననన నల 
తే లి వబమడలు నవమినాడు నవవ నానానునానాానషనోన లాను. నొసొహోన లను శునినిన మనలన వరానికి. 


21 








ముగ్తురమ్మలు % 
కన్నదేమో శారద 

నను, పెంచుకున్న దేమో శ్రైలజ 

శ్రీ లక్ష్మినన్నిపుడు చేరదీస్తున్నది 

నా బ్రతుకు సంపూర్ణ నాదమౌతున్నది 


ఖై 





ముగ్గురమ్మలు తమ 
ముదుబిడగ నన్ను 

@ Co 
కలిసి మురిపింతురో 
కలహించుకొందురో ! 


“తలం 


ఓ తల్లి మోములో 
ఓ తల్లి కనుపించు 
ఏ తల్లయినా నాకు 
నా తల్లెయనిపించు - 


ఒక అమ్మ పెట్టినది 
ఒక అమ్మకిచ్చుచు 
ఆడుకొనుచుంటి 
సత్యాకాశ సరసిలో - 


చదువు చెప్పిన తల్లి 
శక్తి ఇచ్చిన తల్లి 
ఆనంద లక్ష్మికే 
అప్పగింతురో నన్ను - 


22 ఆట పాటలు 





ఖ్‌ 


స 


జె. బావురెడ్డి 


శాంతి గీతం ల 


శాంతియే ఇంటింటి దీపం 
శాంతియే మన కలల రూపం - 


బలవంతులెవరైన 

బలహీనులను బట్టి 
బాధించనప్పుడే బ్రతుకురా శాంతి 
వేధించనప్పుడే వెలుగురా శాంతి - 


కలిమిగల వారలు 

కష్టజీవులపట్ల 

(ప్రేమ చూపిననాడె పెంపొందుశాంతి 
కరుణ చూపిననాడే తరియించు శాంతి - 


స్వార్థాలు వీడితే 

సమరాలు లేవు 

సమరాలు లేనట్టి స్వర్గమే శాంతి 
సహజీవనం కోరు శక్తియే శాంతి - 


దోపిడీలు లేని 

దొరతనాలు లేని 

సమతా మమతల సౌధమే శాంతి 
శాంతి విజయపరంపరే విశ్వశాంతి - 


23 





ఇ 


రోహిణీ వృత్తం 


“రోహిణి” నక్షత్ర మౌట 
రోహిణీ పతి చంద్రుడు 
“రోహితము” అరుణాశ్వమౌట 
“రోహిత్తు” సూర్యుడు - 


మొలచునది పెరుగునది “రోహి” 
ఎర్రనౌ గోవేమో “రోహిణీ” 
“రోహిణీకమణము” వృషభము 
తెలుసుకో సంస్కృతము వలనే 
తెలుగు పలుకులు తీయన- 


“రోహణము” పర్వత విశేషము 
రోహమో పైకెక్కుట 
“ఎక్కునది” అనుటయూ 
“ఆరోహకము” అని అనుటయే 


మావటీడని యన్నను, ఆ 
రోహకుడు అని అనుటయే - 
తెలుసుకో శబ్దాలు ఎట్టు 
తీరు తీరున మారునో! 


ఎక్కువాడో రోహకుడు; పై 
కెక్కుటే 'ఆరోహణం' 

లేని దానిని మోపు నదియే 
లోకమున 'ఆరోహకం” 








ఈ | | 
ఖో బట్టలు-వుట్టలు | 


చెట్టు మీద 
రెండు పెట్టలున్నాయి 
చెటు కింద 
రు 
పాము పుట్టలున్నాయి - 


| 

పిట గుండెలు పెటె 
ల ల | 
(ప్రేమతో గుసగుసలు 
పాము పడగలు కొట్టె 


పగబట్టి బుసబుసలు - 


గుసగుసలు పూవుల 
గుత్తులై పోయే 
బుసబుసలు చికటి 
బుట్టలైపోయె - 


విరులేమొ, మమతల 
సిరులు పండించె 
ఇరులేమొ ద్వేషాల 
రురులు పారించె - 


పక్కనే పారేటి 

పంట కాలువలో 

పూలతావులు 

పొంగి పొరలిపోతాయో ! 
| కాల నాగుల విషం 

కలిసి పోతుందో - 





ట్ర్‌ 


26 


= 
సమైక్య రాగం % 
ఒక్కటేరా తెలుగుదేశం 
ఒక్కటేరా తెలుగు భాష 
ఎక్కడున్నా తెలుగులందరు 
ఒక్కటేరా! ఒక్కటేరా! 


ఒక్కటే గోదావరీ నది 
ఒక్కటే కృష్ణానది 

రెడు నదులు తెలుగుజాతి 
గుండెలో ఒక్షటైనవి - 


అరుకులోయల గాలికొండ 
హైదరాబాదు గోలకొండ 
కలిసి కట్టెను తెలుగుతల్లి 
కంఠసీమను పూలదండ .... 


సాగరం ఒకవైపున, నిజాం 
సాగరం ఒక వైపున 
తెలుగు తలికి వీచు చలని 
య ౧ 
అలల వీవెన లంద మొప్పుగా ... 


ఎదలు ఎదలు కూర్చి కట్టిన 
ఏకతా సేతువులు మీద 
కదలి వచ్చెను ప్రగతి చక్రాల్‌ 
కనుల పండువగా ... 


i 


ఆతు వొళటులు 


నల్‌ 





"ఆ. 
తోట - పాట కే 

గాలి, వీధుల నడుగుతూంది 

గాన భిక్షం 

బెండువోయిన గండుకోయిల 

(ప్రాణవృక్షం - 


తోటనేర్చిన మాతృభాష 
పాటయేనా । 

పాటనేర్సే మేటి తల్లి 
పక్షియేనా 

పక్షిలేని, పాటలేని తోటలో 
గాలి శవమై తేలుతూంది 
కాలర్వురి కన్నీటిలో - 


పక్షులన్నీ ఎగిసిపోయెను 
పాటలన్నీ మూగవోయెను 
పాటలేమో పక్షికోసం 
ఎదిరిచూచు 

పక్షులేమొ పాటలేవని 
బెదరిచూచు - 


పక్షులను పాటలను కలిపే 
తోట నుండి 

దిక్కుతోచక తరువులన్ని 
బిక్కు బిక్కున వెడలిపోయెను 
ఒక్కటొ కటిగా - 


జే 


27 


ఖ్‌ 


కూలివాడు కుబెరుడు 


కూలివాడు మేడ 
కట్టుకునే రోజు రావాలి! 
బక్కరైతు బెన్టుకారు 
ఎక్కురోజు రావాలి - 


రైలు గాని బస్సు గాని 
రాచ విమానాలుగాని 
(ప్రకటించిన వేళలకు 
రావాలి - పోవాలి - 


ఒకటికొకటి పొంతనగా 
(త్రికరణాలు మెలగాలి 
బేలు - జేలు గొడవలేని 
రాజనీతి వెలగాలి - 


(శ్రమశక్తికి - ధీశక్తికి 
సమఫలితం అందాలి 
చీకటి చెర నుండి, వెలుగు 
చిర విముక్తి పొందాలి - 


నిజమయ్యే కలలు కనగ 
కనులు ని(ద్రపోవాలి 

మాయమత్తులో చిక్కిన 
మనసు మేలు కోవాలి - 


ని 





ఖ్‌ 


" "5 
తాగాలి తాగాలి వాలు % 


తాగాలి తాగాలి పాలు 
వేసుకోవద్బోయి వేలు 

నోట 

వేసుకోవద్దోయి వేలు - 


పాలు తాగితే మేలు 
పస్తుంటే కష్టాలు 
రసికుడనుపించుకోవోయి 
రాగాల ముద్దు పాపాయి - 


రసితము ద్రాక్షరసమోయి 
రసోత్తమము అంటె పాలోయి 
పళ్ల రసములు పాలు తాగి 
పరుపులో పవళించవోయి 
రసికుడనిపించుకోవోయి - 


రసికమంటే మధురమోయి 
రసికమంటే అందమోయి 
రసికతంటే రసజ్ఞతయౌ 
రసికేశ్యరుడు కృష్ణుడోయి 
రసికుడనిపించుకోవోయి - 
రసికుడవు నీ వేనటోయి 


సుగుణ రాళశివి నీవే నటోయి 
కడుపు నిండా తినాలోయి 


కమ్మని కలలు కనవోయి - : 
జ శీ 


జె. బాపురెడ్డి 


29 


వ్‌ 


30 


వ్‌ | 
ఏకానకం % 
శుకమవు నీవే - పికమవు నీవే 
చిగురు మామిడి చెట్టువు నీవే ! 


పాటవు నీవే - పాడెదు నీవే 
(శ్రద్దగా వినే శ్రోతవు నీవే! 


నగమవు నీవే - నదియును నీవే 
మలుపులు తిరిగే మార్గం నీవే! 


జలదము నీవే - జలదివి నీవే 
చలనము లేని పులినము నీవే ! 


దారివి నీవే - తేరువు నీవే 
చక్రము త్రిప్పే సారధి నీవే ! 


౫మనర-నివ ౫ గమ్యం నీవే 
ఓడిన, గెలిచిన శక్తివి నీవే ! 


భాషవు నీవే - భావం నీవే 
మాటలకందని మౌనం నీవే! 


చిత్రకారుడవు - చిత్రం నీవే 
కోరిక తీరని కుంచెవు నీవే ! 


ఊహము నీవే - వాస్తవ మీవే 
వెలుగు చీకటలు వేషం నీవే - 


yy 


ఆట పాటలు 




















చిరంజీవులు 


కడలి అలల కలల 
పుట్టిపెరిగినాము 
లలిత కళా సౌరభాలు 

మోసి తెచ్చినాము 

తీరవాసులం, దూర తీర వాసులం - 





నేలబాస గాలిబాస తెలుసు మాకు 
నేడు కానరాని 

వెలుగుజాడ తెలుసు మాకు 

తెనె పాటలం, ప్రగతి చేరుబాటలం - 


దండి నదులకన్న ప్రియము 

కొండ వాగులే మాకు 

తమ్మి పూలకన్న ప్రియం రెల్లు పూవులే 
సేద గుండెలం, విమల (ప్రేమజీవులం - 


అందము - ఆనందము 

కనులండి మాకు 

ఊహకందని నేస్తమే డందము మాకు 
కాంతి రేఖలం, విశ్వశాంతి వాకలం - 


ఓటమన్నదెపుడు మాకు 
ఉండబోదు 
మేము, ఓడునాడు భావియన్నచుండబొదు 
సిరుల కొండలం మెము 


చిరంజీవులం ..... 6 
SIN 


31 






ఖా 


కోరేవి - తీరవి న. 


రాసుకున్న పాటలన్ని 
వాసికెక్కవు 

నాటుకున్న మొక్కలన్ని 
రాశ్‌కెక్కవు - 


కాలమెంత ఉన్నా 
మను కాలము కొంతే 
దేశమెంత ఉన్నా 
మన వాసము కొంతే ! 


చదువుకున్న దెంతైనా 
సంస్కారం కొంతే 
తెలసిన దెంతున్నా 
మరుపురానిది కొంతే - 


కోరే కోరికలెన్నో 
తీరేవి కొన్నే 


ree 
ఫలించేవి కొన్నే - 


పోటీపడునది ఎన్నో 
గెలిచేది కొన్నే 
లక్షలు లక్షలు మాటలు 


అక్షరాలు కొన్నే Eis 





ఖ్‌ 





పరహితం౦ 


పాడేవారెవరైనా 
పాటు తీపి అందరిదీ 
భావించే దెవరైనా - భావాదీప్తి అందరిదీ - 


పూలతీవ ఎవదిదైన 
పూలసౌగసు అందరిదీ 
కళాకారులెవరైనా - కళానంద మందరిదీ - 


ఏ దేశం - ఎవరిదైనా 
భూగోళం అందరిదీ 
సృష్టికర్త ఎవరైనా - సూర్యచంద్రులందరివీ - 


(ప్రేమించినదెల్లా మన 
పెను సంపదయేను 
మలిన మనస్కులకు - లోకమంత శూన్యమేను - 


స్వార్థ పరత్వం తలి 
సంకుచితత్వం తండ్రి 
కలిసికనే దేదైనా - కాలాంతక మేను - 


(ప్రతి ఒక్కరు పరహితమే 
పరమార్థం అనుకుంటే 
లోకంలో ఎవరికి ఏ - లోటుండదు నిజంగా. 





జ్య | 





ఖై 


కుల నిర్మ్జూలసం % 


లేదురా, లేదురా, లేదురా 
కులానికి అర్థం లేదురా! 
లేదురా లేదురా లేదురా 
మనిషికి మనిషికి తేడా లేదురా! 


పుట్టిన తీరందరిదీ ఒకటేరా 
గిట్టిన వారందరి దారొకటేరా! 
చాతుర్వర్థాలు, కులాలు 

౬౯3 
స్వార్థపరులు కల్పించినవెరా! 


భారత సమాజం ముక్కలు చేశారు 
పాల కడలిలో విషం పోశారు 
లెక్కలేని కులాల వలవేశారు 
దిక్కులేని పక్షులుగా చేశారు - 


మనజాతి చేవను చంపిందిరా కులం 
మన చరితను మలినం చేసిందిరా కులం 
మన సమాజ దురాచార కారణం కులం 
తరతరాల దరిద్రాల కారణం కులం - 


(ప్రేమకు ఆదర్శం కులం కాదురా 
మెతికి ఆధారం మతం కాదురా 
కులాతీత మతాతీత వివాహాల పునాదిపై 
భావిభారత సమైక్య భవనం నిర్మించరా! 


a 


ఆట వాటలు 


|g 


గ్రంథాలయం 


(గ్రంథాలయమంటే 
భావగంధాలయం 
అక్షరాల వెలిగే 
ఆనందాలయం - 


ఆలోచించే వారికి 
అమృతం (గ్రంథాలు 
ఏనాటికి వీడిపోని 
హితులే (గ్రంథాలు - 


రాతి యుగం నుంచి మనల 
రాకెట్టు యుగానికి 
కాకిలెక్కస్థాయి నుండి 
కంప్యూటర్‌ స్తాయికి 
చేర్చినట్టి శతాంగాలు 

చేతన గల పుస్తకాలు - 


బుద్దిబలం పెంచేవి 
హృదయం కరిగించేవి 
భాషలన్నిటికి జీవం 
పోసేవి (గ్రంథాలే - 


పుస్తక పఠనం మాని 
అంధులు కావద్దండి 
శ్రుత పాండిత్యం తోనె 
సంతృప్తి పడొద్దండి 
(గంథాలయములు తరచి 
అమృతాంధసులై చతల. 





కాలేశ్వరి కంప్యూటర్‌ 





| కాలాన్ని పాలించు 

కంప్యూటర్‌! 

| మనసిచ్చి బాలకుల 

| మాట వినుమా! 
నిలువెల్ల పులకింత 


| నిన్ను చూస్తే మాకు 

| నీ శక్తి యుక్తులు, నిఖిలావనికి వింత 
చిటికలో కొండంత, చిక్కు విడదీస్తావు 
| కోటి లెక్కలను, కొన గోటితో చేస్తావు. 
| లెక్కలేని పనులు ఒక్కతివే చేస్తావు 
| 


ఏ ప్రశ్న అడిగినా 
ఇట్టే చెప్పేస్తావు 
సృష్టంత క్షణంలో 

చుట్టేసి వస్తావు 


దుష్టదుర్మార్లాల, దోపిడీ వ్యూహాల 
మారణ సూత్రాల, మాట వినబోకు 
| చెరుపు చేసే పనికి చేయూత నీకు 
| 

| దేవలోకాలకు దీటుగా ఈ భువిని 
| తీర్చి దిద్దుట కొరకు దీక్ష గైకోవాలి 
| సత్యసౌభాగ్య రథ సారథివి కావాలి. 


సు జీ 


ఆట వాలు 


న్‌ 


కలల లోకం వ్‌ 


కలతలు నిండిన జీవితాలకు కలలే ఆశల దివ్వెలు 
నీరవ జీవిత నిశీధిలోన కలలే కదలే మువ్వలు - 


స్వప్నం నుండే పుట్టును మనిషి 
స్వప్నం చుటే తిరుగును మనిషి 

ఠి 
స్వప్పంలోనే పరుగును మనిషి 
సప లోకములు చేరును మనిషి - 


ఏ మహనీయుని కలయో ఈ ఇల 

ఏ నిర్నిద్రుని సృష్టియో కల 

స్వప్నా లేను సత్యాలొచు సత్యాలేను స్వప్నాలౌచు 
చరాచరాలను, చిరాచిరాలను 

చెప్పరాని చీకటిలో ముంచును - 


| 
గతం కన్న కలయేనో, నేడు 
| 
వర్తమానపు కనుగొనలందు 
భవిష్యత్తు, కలయై కదలాడు 


రేయిఒడిని ఏ తీయని కలల 
తేలియాడెనో పూల మొక్కలు 
ఉదయసంధ్యలో మధురసభావం 
విరబూచే చిరు నవ్వులు చిందును! 


కలలో కొడి రాగల వెలుగును 

కాంచి లోకమును మేలు కొలుపును 

పేద కార్మికుని నిదుర కనులలో 

పెను సంపదల వసంతం ఎరియును 

కలలు కనే ఆ కన్నుల నుండి 

వెలుగు చిమ్ము మధుకణములు కురియును - జీ 
ఈ 


ERT TE TE TET TE TTT కోడి 


RI TI TT WET ET WT Te TTT RET Fe TT TUTTE Wm 
we 


caw sansa sbi alr WE Lilien SimaTti fea గడుల వం = oe chm 
OTE TT VERN TET NN 


ల కంట ఎలమముదిదమప గమన క్రీసి దుల 0 0 య 


అ పత యుత్రుం యు మం రంమడాసనం ల ఆత్యల యల నంకషకరయా దల బవయసుు తయన ఉక ఇలు యటలకనా అయ 
జయ. సమస. కటకం ల RR ఎంటా... 2 me bole న 


SRN ALE ఉరాయయాున్ను యాలకలు అ DNs Soran వ ము. లన్షబటయుతతు 


యి. అవముతన్నాన్తనతన క చయాతా య అడటరానునపోా 
TT PTT TTT TTT యుడు 








దిక్కులేని భూగోళం నె, 


చుక్కలనే కళ్లతో 
చూస్తున్నది కాలం 
శూన్యమనే కడలిని 
శోధిస్తున్నది కాలం - 


క్షణమైనా ఆగకుండ 
సాగిపోతున్నది 

ఏ గమ్యం లేకుండా 
ఎగసిపోతున్నది - 


దిక్కులేని భూగోళం 
బిక్కు బిక్కుమంటూంది 
వెలుగు చీకటుల వలలో 
విలవిలలాడుతూంది - 


గతము, భావి, ఆది, తుది 
స్థితి లయములు లేవు 
అనంతమను భావనకే 
అర్హమ్ము లేదు - 


దేశకాలములు తమకే 
తెలియక తడబడుతుంటే 
ఎంతో తెలిసినట్టు 

గంతులు వేయును నరుడు - 


కీ 


ఆట్‌ వాతలు 


ఖ్‌ 





ఇ 
సహజ సంబంధాలు % 
పక్షికి స్వేచ్చ ఆకాశం 
పాటకు కళ్లెం పల్లవి - | 


దూసుక వచ్చే వాన చినుకులకు 
ధూళినేల యే గమ్యం 
చిందులు వేసే కడలి అలలకు 
చెలియలికట్టే గమ్యం 


నేలకు రాలిన పండుటాకులకు 
గాలి తరగలే రెక్కలు 
తళతళలాడే పూలరంగులకు 
దాగిన తావులే విలువలు 


పరుగులు తీసీ రైలు బండికి 
కదలని పట్టాలే (ప్రాణం 
నింగిని తేలే విమానాలకు 
నేలమీదనే ధ్యానం - 


ఆటల ఆడే పాపాయిలకు 
నిటి బుడగలే ఆనందం 
పాటలు పాడే కోకిలమ్మలకు 
మావిచిగురులే ఆవేశం - 


కరిగిపోయేడి కొవ్వత్తులకు 
కాంతి చిందుటే జీవితం 
హేతువు లెంచని భక్తవరులకు 
రాతి బొమ శ్రయే దైవం. 


మానును అం టన అలయ వా నాననా మానాలు ంమంతాన కానంత | 
లణయకలాల కామాలు నాజాఖునాండ భాను తాకాల కతా? యం 


చిరంజీవి పాట ల 


పాటపై హత్యా ప్రయత్నమా 
వెలుగు, 
కోటపై తమ సాధిపత్యమా ! 


శిశిరాల చేష్టలకు 

చరమ గీతము పాడు 
మత్తకోకిలకేమో మరణదండనమా । 
జనవాణి వినిపించు 

రణనాద గళముపై 

నిర్జీవ నిశ్చల నీరవ సమాధియా ! 


దురిత దుశ్శాసన 

దుర్మార్గ పీడనల 

ఎదిరించు పంచమశశ్రుతికి వనవాసమా ! 
ఆబాలగోపాల 

మాదరించే అభయ 

గీతికా యజ్ఞానికే అసురభయమా ! 


అరుణోదయమువైపు 

చరణాల నడిపించు 

పల్లవుల ఉల్లముల పై శిశిరఘాతమా! 
త్యాగమే రాగమై 

ఆ(గ్రహావెశమే అక్షర పతాకమై 
ఉద్యమించిన బ్రతుకు పై 
ఆశనిపాతమా |! 


వ్ల” 





———_ 








న 


నాగేటి బాలులో 
నడిచేటి కూలన్న 
కాలమే నీ వెంట 
కదలి వస్తుందిరా! 


నీ పాదము(ద్రల్లొ 
నీలాలు మొలిచెరా 
నీ చెమటలో తడిసి 
నేల పులకించెరా! 


దున్నువానిది భూమి 
దోపిడిది మరుభూమి 
కష్టజీవే స్వామిరా 
(శ్రమశక్తికి నమామిరా! 


ని కొరకు చట్టాలు 
నర్మింపబడ్డాయి 

నీ ప్రగతియే దేశ 
నిర్మాణ పథమురా! - 


పాలేరు పంచకే రాలేని శ్రీలక్ష్మి 
పేదొళ్లపై (ప్రేమలేనట్టి భూలక్ష్మి 
నీ ఇంట నిత్యముగ 
నిలిచిపోవాలిరా 


నీ కంటి పాపలై 
వెలుగ రావాలిరా! 


పాలెరు పాట 





ఖ్‌ 





వన్యమృగరక్షణ % 


శ్రీశైల (భ్రమరాంబికా 
రక్షించు 
ని శక్తి బెబ్బులి నిక - 


నల్లమల కొండల నడిబొడ్డుపై నిలిచి 
తరగెత్తు కృష్ణను ఉత్తర వహినిగా మలచి 
రాజీవు గాంధి పులి రక్షా పథకముతో 
రక్షించు ని శక్తి బెబ్బులి నిక 


పెద్దపులి రక్షణయె 

వన్యమృగ రక్షణము 

వన్యమృగ రక్షణయె 

వన్యజన రక్షణము 

వన్యజన రక్షణే వన రక్షణము గదా! 
వన రక్షే జీవ్యావరణ రక్షణ గదా! 
జీవ్యావరణ రక్ష జగతి రక్షణ సదా! 


మౌర్య చక్రవర్తి జైన మతము చేకొన్నట్టి 

నాగారునుడు బౌదమున సిది గన్నట్టి 
= యి యి లు 

పుణ్య క్షేత్రము ఇచ్చట 

పులిశక్తిని పంచుమూ 

భారత (ప్రజలందరి 

సౌభాగ్యము ( ఊపంచుమూ! 


కీ 


ఆతు సొటలు 


గ 





నాసంత విలాసం 


చెట్ల విక్రమావేశం చూచి 
శిశిరం పారిపోయింది 
మత్తకోకిలల పాటల తేలి 
మధుమాసం దరిచేరింది - 


మండుటెండలను ఎదిరించింది 
మధువులూరిన మాకందం 
చైతోదయము అలరించింది 
సెరిసిరినవ్వుల సుమగంధం - 


బయలుదేరినది వినోదయా(త్రకు 
బాలబాలికల ఆనందం 
పులకరించినది పలకరించినది 
పుస్తకపాణి డెందం - 

నుదుటి మీద నవశతాబ్దితిలకం 
సహ(స్రాబ్దిహారం మెడలోన 

కాలం ఈ భూగోళం మీదికి 
కంప్యూటరు సుందరియె వచ్చెను. 


ఊరూరా ఊరించే పచ్చడి 
ఉగాది తల్లి చేసింది 
వేదికలెక్కిన నవపంచాంగం 
విజ్ఞానం వెదజల్లంది. 


ల్‌ 


43 


ఖ్‌ 


ప్రేమ శక్తి 


దీవించండి! దీవించండీ 
భావి పౌరులను, పిల్లలను 
(ప్రేమించండి! ప్రేమించండీ 
సేదసాదలను, పల్లెలను - 


లాలన చేసిన లేత మొక్కలే 
మేటి తోటలై వెలుగును గా । 
స్వార్ధం లేని త్యాగ శక్తియే 
ప్రజాస్వామ్యమై వెలయుగదా! 


దీక్షతోడ పూజించిన శిలలే 
దివ్యశక్తులను పొందుగదా! 
వ్యాజము లేని వలపు తలపులే 
తాజమహల్‌గా నిలిచెగదా! 


నిష్ట తోడ ఉలి చెక్కిన శిలలే 
నిస్తుల సుందరశిల్సాలు 
సత్యాన్వేషక కవి స్వష్నాలే 
నిత్యానందక కావ్యాలు - 


మనిషి మనిషిపై పెంచిన మమతలు 
మౌనవత్వపు విజయాలు 
యోగమైనను ప్రయోగమైనను 

ఒకే సత్యోన్ముఖ మార్గాలు 


న్‌ 











ఖై 


= 
హిమాలయ గర్జన న. 

మన దేశపు హద్దులోకి 

మన శత్రువు రాలేడు 

వచ్చాడా చచ్చాడే 

(బతికి బయటపడలేడు - 


అని గర్జించెను హిమాలయం 

విని, కంపించెను విషవలయం 
నీతి నియంత్రణ రేఖ పయిన్‌ 
దుర్నీతి అరాతుల నిడపడెన్‌ 
కళకళలాడే కార్గిల్‌ పై 

ముష్కర కిరాతకుల చూపు పడెన్‌ 


విశ్వంభర సుందరవదనంలో 
విరబూచిన హాసం కాళ్మీరం 
క్షణకాలం వెలవెలబోయింది. 
నిర్షాంతంతో నిట్టూర్చింది - 


ఆకాశమునంటు హిమాలయమున్‌ 
చిట్టైలుకలు ముట్టడి చేయుటయా! 
రసాతలమంటే లోయల్లో 
గుంటనక్కల గుటగుటలా! 
శూరవీర రణయోధుల ముందట 
పెంట కుక్కల భవుబౌలా! 
మంచుపూలు శోభించు సీమలో 
చీడ పురుగుల చిటచిటలా! 


అని ఘోషించెను విను వీధుల్లో 
జీ 


45 


గ్‌ 


వా! 
విష్ణు చక్రముల విహంగముల్‌ % 
నేల మీద నిర్నిద్ర భత్రతా 

రు[ద్రశంఖముల ఫిరంగముల్‌ 


వెండికొండపై “ వైష్ణవి ” కోయిల 
కోహం! కోహం! అని పాడెన్‌ 
త్వమేవాహమని, త్వమేవాహమని 
కన్యాకుమారి నడయాడెన్‌ 
అంబ! మదంబా యని భారతిని 
అంబాలా కీర్తించెన్‌ 


అగర్తలా (పేమాంతరంగమున 

ఆ అనుభూతే నినదించెన్‌ 

సమగ్ర ఉద(గ్ర భారత జాతి 

శతప(త్రం లా రూపించెన్‌ 

స్పర్ధలు మాని సమస్యలన్నీ దేశభక్తియె దీపించెన్‌. 


పవిత్రమౌ 'పులికొండ'కురక్తం 
పులిమిన విద్రోహులపై అగ్నుల్‌ 
కురిపించినవి బఫోరు శతఘ్నుల్‌ - 
చిటపట చిటపట చీడలు కాలెన్‌ 
కిటకిటలాడిన పీడలు కూలెన్‌- 
నక్కలు, కుక్కలు, రక్కసి మూకలు 
ముక్కు మొగము లేకుండా పోయెన్‌ - 


చీకటి దొంగమూక రగిల్చిన 
సత్యధర ్యశాంతుల పరితాపం 
తీర్చెను, జగతి అపోహలు మార్భెను 
భారత సేనల శక్తి ప్రతాపం - 


జీ 


ఆతు వొాటుఅలట 





ఖ్‌ 


చ 
పిటపిటలాడిన శత్రు పటాలం % 
అటు ఇటు దూకెను దిక్కుతోచక 
లోకమెల్ల ఛీభీయని తెగడగ 
తోకముడుచుకొనె ప్రాక్‌ ప్రగల్భం 


అమరవీరుల ఆత శ్రత్యాగం 
అమృతపునీత పతాకములయ్యెన్‌ 
విజయశిఖరముల మకుటములయ్యెన్‌. 


(1999 కార్గిల్‌ విజయ హేల) 























న క్ట దీక్షాంజలి నే 


నమో నమో దేశమాత 
నమో భరతమాత! 
నమో ధర్మగుణ పునీత 
నమో భాగ్యదాతా! 


కళలు ముడిచినావు నీ 
కాశ్మీరపు కొప్పులో 

సిరులు పంచుతావు నీ 
వరగంగా కరముతో - 






ఆరు బుతువులను నీ 
చేలాంచలాల లాలించుచు 
పైరు పచ్చలే ఎల్లెడ 
పరచిన పావన చరితా! - 


ఆదమరచి ముప్ఫొద్దులు 
అలల బాలలాడుకొనే 
కడలి అద్దమందు సృజన కలలెన్నో కంటావు 

గాలి ఈలలందు విజయ గద్జనలను వింటావు - 


శ్రీహరి కోటీమో, నీ శివశక్తి విలాసం 
అంతరిక్షమంతా ని 
అభ్యున్నతి సందేశం 
ఆత్మగౌరవావేశం 
అతుల దేశభక్తి యే 
అక్షర రక్షణ నీకు 

నీ చల్లని దీవెనలే 


గ్ర నిరుపమ విజయాలు మాకు - కీ 


ఆట వాటలు 









దెశమాత 


ఉజ్వల సంస్కృతి విరిసిన 
ఓ భారత దేశమా! 
విశ్వంభర మోము మీద 
వెలిగే దరహాసమా! 


తరతరాల చరిత్రను కిరీటముగ పెట్టుకొని 
నవయుగ చేతనమునే కేతనముగ పట్టుకొని 
కాలానికి బెదిరిపోని కలలకోట కట్టుకొని 
శతకోటి ప్రజాజీవన ప్రగతిని నడిపించేటి 
ప్రజాస్వామ్యభారతీ! 


గాలికేమో నీవు, వీర గంధం దట్టించావు 
మట్టికే మో దేశరక్ష మంత్రం బోధించావు 
గులాబీల తోటలకు ఘోరాటవి బాటలకు 
కంటకాల నెదిరించే కళ నేర్చావు 

కారు చిచ్చులను ఆర్ప కౌశలమిడినావు! 


చెట్టు చేమ గట్టు, పుట్ట 

చరచరాలన్నీ 

గనులు, పనులు, ఫ్యాక్టరీలు 

పంట పొలాలన్నీ 

డేగలనే కాదు, కందిరీగలనైనా సరే 

వాలనీవు నీ పచ్చని ఇంటి మీద, ఒంటి మిద 
దూరనీవు నీ పవిత్ర వాటిక పై, వాకిటి పై - 





ఖ్‌ 


50 


విలువలు న 


మనిషిని (పేమించలేని 
మతమెందుకురా! 
పయనానికి పనికిరాని . 
పథమెందుకు రా! 


ప్రతిభకు “పట్టం” కట్టని 
పాండిత్యం ఎందుకు? 
ఆకలి కన్నం సెటని 

వ 
ఐశ్వర్యాలెందుకు? 


పసిపిల్లలలో దేవుని 

(ప్రతిరూపం చూడలేని 

కళ్లు కళ్లు కావు, గులక 
వి యం 

రాళ్లని భావించరా - 


ఉపకారికి అపకారం 
విపరీతంగా చేసే 
కుటిలాతు శలకన్న, వెర్రి 
కుక్కలు వెయిరెట్టు మిన్న - 


కుచేలురు, కుబేరులు 
త్వామేవాహమని నమ్ముచు 
కలిమిలేములకు మధ్య 
చెలిమిపెంచి మనినపుడే 
అసలు సిసలు అద్వైతం 
అభిలావని పునీతం. 


మీ 


ఆట వాతలు 


ఖా 


ఆ. 
శాంతి విలాసం % 


అందాల తల్లి 
ఆనందాల వలి ! 
య 
ఎక్కడుంది శాంతి 
ఏమంది శాంతి ! 


మనిషి మనసున ఉంది 
మన (బతుకులో ఊది 
బుద్ద భగవానుని 
బోధనలలో ఉంది 
గాందీ మహాత్ముని 
సాధనలలో ఉంది 


జాతిమత భేదాలు, స్వార్జాల కుట్రంది 
దేశాలు వేరైన ధ్యేయమొకటేనంది 
యుద్దాలు మానవుని ఉన్మాదమె అంది 
ఈసులేని చోట వాసముంటానంది 
స్వేచ్చా సమాజమే తన శక్తి అంది -' 


సత్యాల తోటలో సౌరభం శాంతి | 
నీత్రి దుర్గం మీద కేతనం శాంతి 
(తికరణాల పవిత్ర సంగమమె శాంతి - 


మైత్రియే తన తీయ మాతృ భాషంది 
(ప్రేమయే తన మతపు పేరు ఊరంది. 
తన విజయమే మానవత విజయ మంది. 





bal 


52 


అందం - ఆనందం % 


అందాలు ఎక్కడున్నా ఆరాధించు 
అందినా అందుకున్న ఆనందించు - 


ఎక్కడో చికట్టో 

చిక్క బిక్కు బిక్కు మనే 
చక్కని చుక్కల పట్ల 
సానుభూతి పెంచుకో! - 


అడవుల్లో, కొండల్లో 


ఆదమరచి తిరుగాడే 


చిన్నారి సెలయేర్లను చేరదీసి పొంగిపోవు 


మహానదుల మమకారం 
మనసు నిండ నింపుకో !! 


తెలవారగానే లేచి 

తొలి సంజను దర్శించి 

పరవశించి పాడుకొనే 

పక్షుల శ్లో భాదిదృక్ష 

నిత్యజీవితంలోన నీ కళ్లకు నేర్చుకో ! - 
శ 


_ గాలి వానలకు వెరువని 


గడ్డిపోచ గర్వంలో 

(శ్రమజీవుల ఒంట మొలుచు 

చెమట బిందువుల లోన 

నీతి నిజాయితీల త్యాగ నిరతిలోన వర్ణిల్లే 


నిస్తుల సౌందర్యాన్ని నిరతము పూజించుకో. జీ 
య 


ఆట పాటలు 





3 
al కనకమహాలక్ష్య 
పాలు తేనె తెచ్చాం 
భక్తితోడ వచ్చాం 
మాటలలో చెప్పరాని 


మౌనముగిఎ తెచ్చాం - 


న్‌ 













నిన్ను నమ్ముకున్నాం 
నిర్భయంగా ఉన్నాం 
సపెడదారిని పోకుండా 
నడిపించుముతల్లీ 

సుఖసంపద్వల్లీ | 










నిక్కమైన నీ మహిమలు 
లెక్కకు మిక్కిలిమాతా | 
మార్గశీర్షమే నీకు 

మధుమాసము మాతా । 











బురుజు పేట నీ పీఠం 
హిమగిరి నీ కిరీటం 
నిరుపేదలు నిర్పలులు 
నిఖిలలోక వాసులూ 
నీకంటి పాపలు - 









ఏ పేరున పిలిచినా 
మా పాలిటి శక్తివే ! 
కలలోనూ నిజమైన 
కనకమహాలక్ష్మివే | 
కన్నతల్లి లక్ష్మివే | 






fp 


అననా ణనా నానన దిలరననానో రస లస నలా నాలబబకాాడా నాకా ముప ససాసయడాపలుంనునునమసాాజరాన' 
మ వామన ాలనంలాలాకానజనానపానాడతాంమి తలలను తత చతర 


ఏ4 


ఈ 
మఠ - మబ్బు ల 
[ళో 49. 
మబ్బులకు మట్టిపై బతు 
మనసుంటే గమనించలేమా ! 


వచ్చిపోవును మబ్బు వానయె వాగులై 
వచ్చు, మోసుక తెచ్చు వనధి సందేశము 
కడలివెచ్చని హృదయకరుణా విశేషము - 


ఆవని గొంతుకతడి ఆరిపోయిన వార్త 
తెలిసికొని గగనాన తేలివచ్చుచు మబ్బు 


తలడిలు నేలా వెలువె పారింది - 
(ap) యం సలి 


ఎండలను ఎదిరించి గుండె బలమును పెంచి 


_ ఆవిరులె ఆహారమైనట్టి జలదాలు 


సొమ్మసిలు చేలపై చేవయి కురిశాయి - 


కరిరాజు రక్షకై పరుగెత్తి వచ్చిన 
పరమాత్మునట్టు ఏమరపాటు లేకుండ 
మట్టి, చెట్టు, మనిషి మౌనవేదనవిని 
మెరుపు ఖడ్గము బూని మేఘడరుదెంచేను. 


మేఘ రాగాల ప్రమేయమేలేకున్న 
ఆకాశమంతయు ఎడారియె పోదా 
భూమియంతయును 
మరుభూమియె పోదా! 


ఆకే 


ఈత పాటలు 


మట్టిలేనిది చెట్టు లేదు 
చెట్టు మాత్రం మట్టకాదు 
చెట్టుకూ మట్టికీ మధ్య 
బీవబంధం తెలిసికో ! 


నింగిలేక నేలలేదు 
నేలమా(త్రం నింగికాదు 
నింగి నేలలు కలిపి నిలిచే 
నిచ్చెనేదో తెలిసికో ! 


పూవులేక తావిలేదు 
తావిమా(త్రం పూవుకాదు 
పూవు తావులు కూడిపాడే 
భావమేదో తెలిసికో ! 


నిప్పు లేక నిరు లేదు 

నీరు మాత్రం నిప్తుకాదు 
వీటి కడుపున నిదురపోయే 
నిప్పు మర్మం తెలిసికో ! 


జననముంటే మరణమున్నది 
మరణముంటే జననమున్నది 
జనన మరణము లేనిదే గతి 
జన్మమొందెనో తెలిసికో ! 


29 


ఖ్‌ 


56 


చ 
అట్వత సత్యసాయి % 
రాముడాతడే - శ్యాముడాతడే 


సత్యతారకాత్మగగన సోముడాతడే 
పరంధాముడాతడే! 


బాలుడాతడే ప్రజ్ఞాలు డాతడే 
పుట్టపర్తి పుణ్యక్షేత్ర పాలుడాతడే 
గోపాలుడాతడే! 


ధ్యానమాతడే - విజ్ఞాన మాతడే 
సకలయోగశ్యాస్తసార గానమాతడే 
ప్రజ్ఞాన మాతడే! 


రథము ఆతడే - పథము ఆతడే 


సర్వధర శ దర్శనాభిమతము ఆతడే 
సూనతము ఆతడే ! 


సత్యమాతడే - నిత్యమాతడే 
మనుజ జీవయా(త్రకు 
సాహిత్య మాతడే 
సౌహిత్యమాతడే ! 


గతము ఆతడే - ఆగతము ఆతడే 
వర్తమాన ఎశ్వశాంతి - వ్రతము ఆతడే 
శాశ్వతము ఆతడే 

సత్యసాయి బాబాంకిత 


స్వామి అతడే. 8 
కః 


ఆట వాటలు 


ఖా 


ప్రేమావతారుడు 


శ్రీ శేషశాయి సాయీ! 

శ్రీ సత్యసాయి సాయి ! 
(పీమావతార సాయి ! 

భవ భయ విదూర సాయీ! 


శ్రీ పుట్టపర్తీశ్చరా 

శ్రీ చక్రవర్తీశరా 

ఇహ పరానందబృందా 
దేహాత్మ సుమమరందా ! 


కాంతి (ప్రశాంతి నిలయా! 
కరుణా సముద్ర హృదయా! 
సర్వజన హిత బోధకా ! 
సర్వ సమ్మత సాధకా ! 


సత్యం శివం సుందరం 
నీదు (త్రికరణ మందిరం 
చిదోచర మగోచరం 

నీ ప్రణవతత్వ శిఖరం 


కాషాయ వసన ధారీ 
నీలాకాశ వన విహారీ 
ఆనంద బ్రహ్మ తేజా 
అద్దైత సత్య భూజా! 





జె. బావురెడ్డీ 


"జ 


57 














- 
విద్య వైద్యారోగ్య కల్పవృక్ష ప్రదాత... % 
భక్త జన బాధా విముక్త శక్తి ప్రదాత 
దేశకాలాతీత సుఖ జీవన విధాత 
శ్రీ సత్యసాయి బాబా కలియుగ విజేత! 


నీ జన్మదిన మహోత్సవ శోభ తిలకించి - 
నరులు, కిన్నెరులు, 

సురవరులు పులకించేరు 

విరులు, మత్తెపుసరులు, 
అనురాగరసరురులు 

శిరముపై ఉరముపై 

నీ అభయకరముపై 

చిరునవ్వు లొలుకు 

నిను చేరి కురిపించేరు 


జయజయన్మంగళ జయనాదములతో 
సుందర శివసత్య (ప్రమాభినయముతో. 





ఆడు పొడుతు 





న చైతన్య సుందరులు 


అందరూ చైతన్య 
సుందరులు కావాలి 
అందరూ ఆనంద 
నందనులు కావాలి! 














కలిమిలేముల గొడవ 
కష్టసుఖముల బెడద 
లేనట్టి ప్రజ్ఞాన 

లు ల 
గానమై పోవాలి! 
వెండి కొండ మహత్వ 
* “దుండిగలో చేరాలి - 


పేరేదియైన, గిరి 
ధారినే కొలవాలి 
ఊరేదియైన, గిరి 
ధారిలోనె మనాలి 
దైవమొక టేను, అ 
ద్రైతమని నుడవాలి - 


శాశ్ళతను కొలిచి, 
ధవళేశ్వరులు కావాలి 
చదువేది చదివినా 
సత్యమే వెదకాలి 
గీతామృతము (గోలి, 
పునీతులై పోవాలి. 





3 * సుందర చైతన్య ఆ(్రం నెలకొన్లు (ప్రదేళం. 


చు 


జె. బావురెడ్డి 












న్‌ క్ష దేవుడవైపో న్‌ 


కాంతితోడ నికళ్లు కడుక్కో ! 
శాంతి తోడ నీ మోము దిద్దుకో ! 
ఉషోదయం అయిపోతావు 
రసార్లవం అయిపోతావు 








దరహాసం నీ మోవి చేసుకో 
దయాగుణం నీ చూపు చేసుకో 
ఖాండవ వనమై పోతావు 

కల్పవృక్షమై పోతావు - 












(ప్రేమను నీ పరిభాష చేసుకో 
స్నేహము నీ అభిలాష చేసుకో 
దేవ దూతవై పోతావు 

దేశ నేతవై పోతావు - 





త్యాగము నే ని ధనము చేసుకో 
సేవను నీ ఆశయము చేసుకో 
కుబేరుడవు అయిపోతావు 

మారుతివైపోతావు - 





సత్యమునే నీ మతం చేసుకో 
సమభావం నీ హితం చేసుకో 
దేవుడవై పోతావు 

శ్రీరాముడవై పోతావు - 


ఆతు పాటలు 


వ్‌ 


ప్రకృతి పుపక౦ం % 


యాలి 
ఆపాద మస్తకం 

అందాల పుస్తకం 

సహజ (ప్రకృతిని ముంచు 

సత్యమె లేదు - 


వాయువై వీచేటి 

వర్షమై కురిసేటి, నదులుగా పారేటి 
చేపయై ఈదేటి, పక్షియై పాడేటి 
ప్రకృతి శక్తిని మించు ప్రాభవం లేదు - 


ఏ తల్లి కన్నదో ఈ ప్రకృతి సుందరిని 
ఎందులో తన స్వార్థ మింతైన లేదు 
పరులు తన వారను పక్షపాతం లేదు 
శత్రువులు, మిత్రులను చర్చయే లెని 
ప్రకృతి శోభను మించు పావనత లేదు - 


పరిశుద్దమైనట్టి (ప్రకృతి సంపదల 
అజా టబ 

స్వచ్చమై విలసిల్లు పర్యా వరణము 

కలుషితము చేయుట కలనైన తగదు 


గాలిలో నీటిలో, నేలలో, చేలలో 
విషపదార్థాలను విడిచేటి దుర్మతులు 
సాటి మనిషికి చేయు 

చేటు చెప్పగరాదు 

(ప్రకృతి ఎఐకృతమ్మెన 


(ప్రాణికోటియె లేదు ్షే 
కడ 


61 


అమమయ వాము తా మిేమే వినటం పత్రాల షత వ = nh 8 4 hp oe wT క oR ST, WE 


ఖ్‌ 


62 


సవా 
అజ్‌ ఇ 
ఏసు క్రిస్తు న 
పసులపాకలో పుట్టిన 
శిరివు నీవు ! 
మరియమ్మ కలల తోట 
తలి వు! 


బెత్తహాం మట్షిలో 
cc రు 
(ప్రేమను పండించావు 
అన్యాయాల ఎడారుల 
అమృతం కురిపించావు, 
మనిషి మనిషిగా (బ్రతికే మార్గం చూపెట్టావు 
కామరూపి సైతానును కనిపెట్టి జయించావు - 


చుక్కవోలె ఉదయించి 

సూర్యుడవై పోయావు 

దేవదూతగా వచ్చి 

దేవుడవై పోయావు 

పాపులను, పతితులను 

పరిశుద్దులుగా మార్చి 

రక్షకునే శిక్షించిన శిలువను పావనము చేసి 
సత్యవాణివైనావు - నిత్యదిపమైనావు - 


మానవతను మతము చేసి 
మనిషిని బైబిలు చెసి 

దేశ కాలముల వెలిగే 
ఏసుక్రీస్తు వైనావు - 


ఆీ 


ఆట వాటలు 


ఆరిపోవని వెలుగుచిమి | 
ఆరిపోయిన దీపికా! 
వాడిపోవని పూలుపూచి 
వీడిపోయిన వల్లికా! 


నిన్ను కన్నుల చూడలేదు 

నీ వెలుగు చూచితి మహాత్మా! 
బ్రతుకు తీవెను గంటి, నీ 
నవభావ సుమగంధములు బాపూ! 


పోరుబందరులోన నీవు 
పుట్టినప్పటినుండి గాంధీ! 
పోరు సల్పితివయ్య భారత 
పారతం(త్ర్యము తీరుదాక! 


కేలుసాచి మహో (గ్రసేనల 

డీలు పడగొట్టిన తపస్వీ! 

చేతి కర్రను ఊపియే 
జగజ్జేతలను తరిమిన యశస్వీ! 


మాధవుడు మహమ్మదుడు ఒకడే 
ఈశుడును ఏసుడును ఒకడే. 
లోకహిత జీవనరురీ | 
గమ్యాకరమొ ్యకటేను అంటివి - 


63 





మానవతకై నీవు నాటిన 

మహిత సత్యాహింస వాటిక 
కులమతత్వపు దానవత్వపు 
క్రూరమృగముల పాలబడియెను - 


అంతరిక్షం గెల్సినాడు 

అణువుడొక్కను చీల్సినాడు 
మానవేంద్రుడదేమొ హింసా 
మకరి దంష్టల చిక్కినాడు - 


స్వార్థమును సత్యముగ చూపి - 
శాంతి బ్రతుకున దుమ్ము రేపే 
నాటకమ్ముల భూటకమ్ముల 
వేటలాపుట ఎట్టు బాపూ! 


(ప్రేమ నాగస్వరము నేడు 
ద్వేష సర్పమునకు రుచించదు 
ద్వేష ఫణములు (ప్రేమనే 
దీవించినట్టు నటించి కాటిడు - 


సామభేదో పాయములచే 
శత్రువుల జయింపవచ్చును 
మి(త్ర రత్నాలట్లు కులికెడు 
శత్రువుల జయియించుటెట్టు? 


పాదరసమే మైలపడిపోయే 

దినాలివి (బ్రతుకుటెట్లు ? 

ఎవడు మనుజుడొ, ఎవడు దనుజుడొ .- 
ఎవడు: దెవుడొ ఎరుగుటెట్టు | 


న 


జీ 


ఆతు వాటలు 


వ్‌ దేవుడొక్కడే! శ్‌ 


మందిర్‌లోనూ మసీదులోనూ 
ఉండే దేవుడు ఒకడేరా 
మనుషుల్లోనూ మాకుల్లోనూ 
గుండెల్లోనూ బండల్లోనూ 
ఉండే దైవము ఒకటేరా! 


మందిర్‌ కూల్చి మసీదు కడితే 
మసీదు కూల్చి మందిర్‌ కడితే 
కూల్చేవారూ, కట్టివారూ 
కొల్ఫే దైవము ఒకటేరా! 


రాముడు, బుద్దుడు, (క్రీస్తు మహమ్మద్‌ 
పుట్టక పూర్వకం పుట్టెను మనిషి 
మనిసికోసమే మహాత్ములందరు 
అవతరించినార వనీతలమున 
('ప్రమదయా సంక్షిప్త రూపులై 
మానవత్వ ఆదర్శమూర్తులై - 


పుట్టిన వారి తీరొకటేరా 

గిట్టిన వారి దారొకటేరా 

అన్న మతాలకు అన్ని హితాలకు 
సృష్టిమూల సత్యం ఒకటేరా 
మానవజాతికి జీవం పోసే 
మార్తాండుడు ఒకడేరా! 


పోషించుము సమభావతత్వము 
పోకార్చుము ద్వేషాధిపత్యము; 
పరమ పావన పరహితత్వము 


న ధరణిలో వెలగాలి నిత్యము. 
మ్‌ 





న క రపింద్ర కవీంద్రుడు ఖై 


“జనగణమన అధినాయక” 
జాతీయ గీత కవీ! 

దేశ కాలాతీత 

దివ్యభావ విశ్యకవి! 


నీ జయజయ రావములే 

మా జీవిత (శ్రుతలయ్యే 
స్వపష్నములే కుత్రడిన 
“ఈ స్వేచ్చా భారతము 

సస్యశ్యామలమయ్యె! 


వేదోపనిషద్రసాల 
నాదాత్మ పకమవై 
కనపడి కనపడని, సత్య 
కాంతి వీణ మీటినావు 
రసాక్షరానంద పూర్ణ 
వసంతాలు నాటినావు - 


ఇనా ననాటవనా లారా ఇధాగననును కటు పాకనాననోకునటునా చనా వాము న్కు వకాననున చ కానా నొకాకను మా యొషానాలననానాననవాననయుననమమాళరనలానుాన న బాలా చననకాననావసోరూరన నానా వవననభవాయాయాననులా! 


శీతాచల శిఖరమమై 
గీతాంజలి పట్టినావు 
నింగి నేలల కలుపు, గాన 
గంగార్వురివైనావు - 


(కాంత భారతి రథ 
శాంతి కేతనము నీవు 
మానవతా (ప్రగతి చక్ర 


జ్ఞాన చేతనము నీవు 
a Pp 
66 


ఆట సాటలు 





a 


మార్గదర్శి గురజాడ క 


దారి తెన్నులు లేని తెలుగు 

భారతీ జీవితకళా సం 

జీవిగా గురజాడ అప్పా 

రాయ! వెలసితివి - 
| 
| 
| 


పుట్టగానే పరిమళించిన 

పూవువై సాహిత్య సుగతిని ' 
నిత్యనూతన సౌరభమ్ముల | 
నింపిపోయితివి - 


దేశమంటే మట్టియనుకొ ని 
మోసపోయిన భరతజాతికి 
దేశమంటే మనుషులని, సం 
దేశమిచ్చితివి! 


ఘమ్మునకు తగు బుద్ది చెప్పగ 
సృష్టి చేసితివయ్య “కన్యా 


| 

| 

| 

| 

| 

ఆలుబిడల అమ శక్‌ను సం 
న్‌ 
/ 

శుల్క నాటకము” - 
1 


ఛాందసముపై గ్రాంథికముపై 
సాంఘిక దురాచారములపై 
కత్తిగట్టి తెలుంగు జాతికి 
ఖ్యాతి గూర్చితిఎ జు 





వా! 
వేషభాషలు మార్చి, మోసము % 
చేసి (బతికే స్వార్థపరులు 


న్నంత కాలను మరువగలమా 
నీ గిదిశమును - 


(ప్రభువులకు ప్రాణమి(తుడవై 
ప్రజలకే ప్రాణమిచ్చితివి 
లక్ష్మికాదని నవ్యవాజ్మయ 
లక్ష్మిగొల్ఫితివి - 


నీవు పుట్టిన రాయవరము 
నీవు మెట్టిన విజయనగరము 
నీ యశస్సు విధాననే ఎ 
న్నేళ్ల్రయిన నిల్చున్‌ స్త 


ఏడ ఉన్నా తెలుగు (ప్రజలీ 
నాడు తమ జాతీయకవి, నీ 
వేయటంచును దశదిశల ఎ 
లెత్తి పాడుదురు - 


అఖిల మానవ హృదయ సీమల 
ఆవరించిన నీ మహాత్మకు 
ఏమి ఇత్తును నీకు నచ్చే 

ఈ సరాలు వినా! 





ఆట పాటలు ' 








వా 








= 
చెట్టు గుట్టు ల 
౭ వ్‌ 
చెట్టే మనిషికి తోడురా 
చెట్టే పుడమికి నిీడరా 
చెట్టే మట్టికి ప్రాణంరా 
చెట్టే గాలికి గానంరా! 


చెట్టు పచ్చగా శిరమెత్తినచో 
ఎండల గుండెలు అదురునురా 
చెటు చలగా చిరునవ్వినచో 

లు య 
మబ్బుల గుండెలు కరుగునురా! 


అడవిని పుట్టను 
ఆదిమానవుడు 
అడివినె పుట్టెను 
వద మానవుడు 
చెట్టే మనిషికి తోడురా ... 


చెట్టే పూలకు మెడరా 
చెటే పక్షికి గూడురా 
లు న్‌ 
చెటే అన్నం పెటేది 
యు లు 
చెట్లే ఇంటిని నిలబెటేది - 
లు లు 


చెల్లే ప్రగతికి మెట్లురా 

లు €ం 
చెట్టే ప్రకృతికి పట్టురా 
చెట్టు పెట్టుటే పుణ్యంరా 
చెట్టు కొట్టుటే పాపంరా! 





ఆడీ 


69 


ల్‌ 


నాదేనాదేభారతదేశం  “* 


నాదే నాదే భారతదేశం 
నాదే నా దేశం 
మోదంలోనూ, ఖేదంలోనూ 


నాదే ఈ దేశం - 


. నా రక్తంలో, నా నాడుల్లో 


నాదం నాదేశం 
నా కన్నుల్లో, నాడెందంలో 
వెలుతురు ఈ దేశం - 


కాశ్మీరంలో కలలే పూలై 
పరిమళించునది నా దేశం 


కడలి కెరటముల (క్రాంతి పాటలో 


పరవశించునది ఈ దేశం - 


గంగార్వురిలో, గోదావరిలో 
పొంగే చేతన ఈ దేశం 
ఢిల్లీకి పల్లెకు చల్లని నెయ్యం 
నెరిపే తల్లే నా దేశం - 


సద్గతి వేదం - సమతా నాదం 
సంస్కృతియైనది ఈ దేశం 
మనిషిని దేవుని ఒకటిగ మలిచే 
భూతల స్వర్గం నాదేశం. 





ఆట పాటలు 









అ అవోహా న్‌ 


అడిగినా అమ శ్రైమూడ 
అన్నం పెట్టదని 

అపోహలో పడిపోయి 
అడివిదారి పట్టావా! 
















పుస్తకాల ఉన్నదంత 
వాస్తవమే అనుకొని 
మస్తకాన్ని పాడుచేసుకొన్నావా! 

మనిషిమీద ఆశవదలుకున్నావా! 


అడవులను కొండలను 
అజ్ఞాతపు లోయలను 
నమ్ముకొని లక్ష్యం సాధించేవా 
మనిషిని కాదని మనిషిని మార్చేవా! 


చెట్ల మీద పూసేటి 
జీవన వన పుష్పాలు 
బుల్రెట్ల మీద పూయిస్తావా! 
శుకపికాలు చిలికేటి 

నవ వసంత రాగాలు 
తుపాకి నోట పలికించేవా! 








ఆలోచనకు చిక్కే 
అమృత జీవన (ప్రభలు 
ఆవేశానికి దక్కేనా! 

శాంతి అహింసా సంస్కృతి 
సాధించే సంస్కరణం 
సంహరణంతో సాధించేవా! 


ఖా 


ఆ. 
సమతా సంస్కృతి % 
భారతదేశం బంగరు భూమి 
వీరులు, దీరులు వెలసిన భూమి - 


గంగా యమునా గానంలో 
పొంగులెత్తిన రస పిపాసిని 
గోదావరిలో కృష్ణానదిలో 
మహానది కావేరీ హృదిలో 
నాట్యాలాడే నాదోపాసిని - 


తూరుపు పడమర కనుమలనుండి 
పారావారాలను తిలకించి 
శీతాచల శిఖం పై నుండి 

సేతువు శోభను గని పులకించి 
పరవళించెడి పవిత్ర నేత్రి - 


అంబలాను అగర్తలాను 

ఆతీ శ్యయతతో అల్లినవల్లి 

ఢిల్లకి పల్లె పల్లెకు మధ్య 

ఎల్లలు లేని నెయ్యము నెరిపే 

చలని సమతా సంస్కృతి తలి - 
లా, లా 


దేశభక్తిని త్యాగ శక్తిని 

జాతి చేతనంలో పండించి 
కుల మతాలకు, పిడివాదాలరు 
మానవతా సారం బోధించి 
ఆనందించే పరమపావని - 





ఆటు పాటలు 


ఖ్‌ 


"ఆ. 
త్త 

రంగులతో ఆడుకొనే రామారావూ! 

నీ చేతి వ్రేళ్లు చివురించును చిత్రాలెన్నెన్నో ! 


“యస్వీ” నీవు యశస్వివి 

చిత్ర శిల్ప తపస్వివి 

మాటలలో చేతలలో మమతలూరు మనస్వివి 
కన్నతల్లి ఇండియాను మరచిపోని “యాయస్వివి” 


ఖండ ఖండములలోని 

కళాఖండములు చూచి 

“చిత్రశిల్ప జగత్తును” చిత్రించిన వాక్‌ శిల్సీ! 
కుంచెను, కలమును, గళమును 

రూప, భావ, మధురిమలో 

ముంచిన నవ “త్రవ్యసాచి'. 


ఏకోవకు చెందిననూ 

ఎంతటివారైనా, నీ 

యంతటి వారైననూ 

కళాకారులందరినీ గౌరవించు వినయశీలి 
సృజనగుణా వనమాలీ! 


“జీన్‌ ఆర్స్‌” వలేనే నీ జీవితమొక చి(త్రశాల 
ప్రాక్‌ పశ్చిమముల కలిపి ప్రగతి భావ కావ్యహల 
కలలకు రూపంనిచ్చే 
కమనీయ రసాత్మ హేల ! 
బెన్‌ నికల్‌ సన్‌, రోదా 
జామినీ రాయ్‌, (బ్రాక్‌ 
ప్రతిభల కీర్తించిన, నీ పావనతకు జేజేలు. 
ఢీ 


73 


ఖ్‌ 


74 


~ 
ప్రకృతి వారాలు % 


ప్రకృతిని చూచి ఎనలేని 
పాఠాలు నేర్చుకో 
కలవర పెడుతున్న ని 
కలతలన్ని తీర్చుకో! 


ఎండల తాను భరించి 
నీడ ఇచ్చు చెట్టు 

పల్లపు నేలలకు నీరు 
వదలివేయు గట్టు 

స్వార్థ త్యాగమే (బతుకుకు 
సార్థకత అంటున్నవి - 


కడలి నీరు మోసితెచ్చి 

గగన వీధులందు తిరిగి 

కుమిలిపోవు మట్టినోట 

కురిపించే మబ్బుగములు 

ఆకొన్న వారి fe అమృత తుల్య మంటున్నవి - 


దారి తప్పక, ఎపుడు 
సౌర మండలం వీడక 

సాగిపోతూ అనుదినం 

(శమియించే భూగోళం 

క్రమశిక్షణయే జగతి ప్రగతి మూలమంటున్నది - 


పాటపొడుకొకిలమ a 
ఆటలాడు మయూరమ్మ 
మేలుకొలుపు కుక్కుటమ్ము 
మేలు చేయు జాగిలమ్ము 


పశుపక్షులు కూడ ధర్మపథము వడ వంటున్నవి. క్షీ 
Ge 


ఆట పాటలు 


ఖై 


మదర్‌ థెరెసా శ 


మదర్‌ ధెరెసా 
మనకిక లేదు 
అయినా ఆమెకు 
మరణం లేదు - 


నిరుపేదలకు నిర్భాగ్యులకు 
పరిచ్యుతులకు, బహిష్కృతులకు 
ఆర్తులకూ - అనాథలకూ 
తల్లియెనది - తండ్రియైనది 
వాస్తవకల్పవల్లియైనది ఆ 


పుట్టినదేమో యుగస్తోవియా 
మెట్టిన మమతలమట్టి ఇండియా 
కట్టిన సేవాదేవాలయమున 
కొట్టెను విశ్వప్రేమ ఘంటలు - 


కలకత్తాలో కాలు మోపినది 
నిరాధారులకు దారి చూపినది 
కుష్టురోగులను, కష్టదష్టులను 
రోగపీడితుల - రుజా బాధితుల 
వికలాంగులను - ఎధి వంచితులను 
(ప్రేమామృతమిడి పెంచిన తల్లి 
సేవా సదనాన తరించినతల్లి - 


భారత రత్న (ప్రభా విలసితయై 
నోబెల్‌ బహుమతికే విద్యుతియె క్ష 


75 





వే 
కులమత జాతి వర్గాతీత % 
మానవతా కళ్యాణ దీపమై 
వరిలిన జయవరిని ఆమె 
(Seg (ca 
శోభిల్లిన గుణసుందరి ఆమె - 


సప్త సూత్ర సందేశరాగమున 
సుప్తజీవనుల మేలు కొలిపినది 
కోటి కనుల కన్నీటిని తుడిచిన 
మేటిమాత 

జనకోటి నోట 

కన్నీటిపాటగా 

మిగిలిపోయినది - 





ఆట వాటలు 


ఖా 


ఆసందరాగం % 


మనిషిని మనిషి దోచుకొనే 
మారణ సంస్కృతి పోవాలి 
మనిషికి మనిషితోడు పడే 
మమతల సంస్కృతి రావాలి! 


సబలులు అబలుల పీడంచే 
స్వార్థపరత్వం తొలగాలి 
సుఖదుఃఖాలు పంచుకొనే 
సుమనస్తత్వం వెలగాలి - 


వేషభాషలు వేరైనా వివేకమే పాటించాలి - 
రంగం కార్యం ఏదైనా లింగ వివక్షలు పోవాలి! - 


జాతులు రీతులు ఏవైనా 
నితి నిజాయితి తప్పద్దు 
కులాలు మతాలు వేరైనా 
కలహాలకు తావియద్దు! - 
యుక్తులు శక్తులు ఎట్టున్నా 
యుద్దోనా ఇదం పోవాలి 
వాదవివాదం ఏదైనా 
విద్వేషం విడనాడాలి! - 


ముందో వెనుకో కావచ్చు 
అందరు వచ్చుట పోవుటకే 
జనన మరణముల మధ్య మరి 
కక్షలు, కుట్రలు తొలగాలి 
అందరు ఆనందంగా (బ్రతికే 


ఆత్మజ్ఞానం విదియాలి! జీ 


ర. 


77 













గ మైత్రి గీతం లి 


ఇండియా అమెరికా 
దండి దేశాలు 
(ప్రజలే పాలకులౌ 
స్వతం[త్ర దేశాలు - 





తూర్పు పడమరలలో 
తోయధుల అండ 
నాల్గు దిక్కుల కలుపునది ఒకే జండా 
ఉభయదేశాలకు పోలికలు నిండా - 


ప్రాచీనమొకటి, అర్వాచీన మొకటి 
ఇరువురికి ప్రీతి సమీచీన మేను 
విడదీయరాని ఉమ్మడి విలువలేను - 





తొలిసంజ ఇచ్చోట మలి సంజ అచట 
బొమ్మ బొరుసుల బోలు భూ ఖండములివి 
కాల చక్రము (ద్రిప్పు కాంతి ధారలివి - 








అణుశక్షియెన “పటి శక్తియెన 
సమసమాజస్థాపనమునకే అంకితం 
కావాలనే (ప్రగతి భావాలయాలివి - 


జాతి మతములకన్న కట్టుబొట్టులకన్న 
నీతి నిజాయితి, శాంతి సమతోన్నతి 
మిన్నయని నమ్మిన మేటి సంస్కృతులివి 
వసుధభావిచరిత్ర (వ్రాయు భాషలివి. 






a 


ఆట సాటలు 


న్‌్‌ నా కవితల జాడలు న్‌ 


ఏ వీ నా కవితలన్ని 
ఏమై పోతున్నాయి ? 
కవితలన్ని (ప్రకృతిలోన 
కళలై పోతున్నాయి - 


కొన్నేమో కొమ్మల్లో 
కోకిలలై కూస్తున్నవి 
కొన్నేమో కొలనుల్లో 
క్రొబ్వరులై పూస్తున్నవి - 


సెలయేటి నోట కొన్ని 
కలగానం చేస్తున్నవి - 
కడలి కడుపులోన కొన్ని 
కలలై విహరిస్తున్నవి! 
నింగి దారులందు కొన్ని 
నిజాలు శోధిస్తున్నవి - 


భూచరాలుగా కొన్ని 
ఖేచరాలుగా కొన్ని 
జలచరాలుగా కొన్ని 
జగతిని సేవిస్తున్నవి - 
కొన్నేమో (ప్రకృతి ఇంట 
ప్రగతి పాటలౌతున్నవి 


కొన్నేమొ మనిషి వెంట 
సుగతి బాటలౌతున్నవి - 


జీ 


జె. బావురెడ్డీ ౮/9 





వ్‌ అమెరికా బతుకమ్మ పాట! వై. 


(తెలంగాణా ప్రాంతంలో నవరాత్రుల ఉత్సవాలలో పూలలో తీర్చిన బతకమ్మల 
చుట్టూ ఆడుతూ పాడుకునే జానపద గీతాల బాణిలో చేసీన రచన ---) 






















రామ రామ రామ ఉయ్యాలో 
రామ సీతారామ ఉయ్యాలో 
బతుకమ శ్రే బతుకమ 3 ఉయ్యాలో 
భాగ్యాల మాతల్లి ఉయ్యాలో 


అబ్బురము కొలిపేటి ఉయ్యాలో 
అమెరికాలో బతుకు ఉయ్యాలో 
తలచుకున్నప్పుడు ఉయ్యాలో 
తలదిరిగిపోతుంది ఉయ్యాలో 
ఇండియాను విడిచి ఉయ్యాలో 
ఇల్లు వాకిలి విడిచి ఉయ్యాలో 
తల్లిదండ్రుల విడిచి ఉయ్యాలో 
ఆశలెన్నో పెంచి ఉయ్యాలో 
అమెరికా వచ్చాము ఉయ్యాలో 
వచ్చిరాగానైతె ఉయ్యాలో 
ముచ్చట పడ్డాము ఉయ్యాలో 
బంగారు దేశమని ఉయ్యాలో 
పొంగిపోయి నాము ఉయ్యాలో - 


సింగారములు చిందు ఉయ్యాలో 
రంగు రంగుల కార్డు ఉయ్యాలో 
తిన్నగా నున్నగా ఉయ్యాలో 
తీర్చినట్టి రోడ్డు ఉయ్యాలో 


న తోటలు పేటలు ఉయ్యాలో జ 
మె. p= 


ఆట దసాటలు 





మ్‌! 
ఆటలు పాటలు ఉయ్యాలో % 


ఎక్కడికి అక్కడ ఉయ్యాలో 

ఎనలేని “మా లో లు ఉయ్యాలో 

చోచ్యాలు ఎన్నెన్నో ఉయ్యాలో 

చూచి మురిసినాము ఉయ్యాలో - రామ రామ ॥ 


ఎక్కడ చూచినా ఉయ్యాలో 
యంత్రాలు తంత్రాలు ఉయ్యాలో 
కంప్యూటరు లేక ఉయ్యాలో 
క్షణమైన గడవదు ఉయ్యాలో 
క్రెడిట్‌ కార్డు లేక ఉయ్యాలో 
ఏపని నడువేదు ఉయ్యాలో 

కారు లేకుంటేను ఉయ్యాలో 
కడప దాటలేము ఉయ్యాలో 
హీటర్లు లేకుంటే ఉయ్యాలో 

ఇళ్లు వణికిపోవు ఉయ్యాలో 
కూలర్లు లేకుంటే ఉయ్యాలో 
కుమిలిపోవుటేను ఉయ్యాలో - రామ రామ ॥ 


కారులే కారులు ఉయ్యాలో 
కనపడరు మనుషులు ఉయ్యాలో 
భార్య ఓ కారులో ఉయ్యాలో 
భర్త ఓ కారులో ఉయ్యాలో 
పనిచేయు చోట్లకు ఉయ్యాలో 
పరుగులే పరుగులు ఉయ్యాలో 
వారానికో సారి ఉయ్యాలో 

వంట చేసుకొని ఉయ్యాలో 


పూటకు పూటకు ఉయ్యాలో జీ 
య 


81 


82 


మాటికి మాటికి ఉయ్యాలో 
వేడి చేసుకుంటు ఉయ్యాలో 
వాడుకుంటున్నాము ఉయ్యాలో ప్ర 


పక్కింటి వారితో ఉయ్యాలో 
పలుకరింపులు లేవు ఉయ్యాలో 
ఇంటి పనులు చేయ ఉయ్యాలో 
వంట మనుషులు లేరు ఉయ్యాలో 
పసిపిల్లలను చూడ ఉయ్యాలో 
ముసలమ్మలూ లేరు ఉయ్యాలో 
బేబీ సిటింగుల్లో ఉయ్యాలో 

బెక్కు బెక్కు మనెడి ఉయ్యాలో 
చంటి పిల్లల వెతలు ఉయ్యాలో 
సర్వేశ్యరుడె ఎరుగు ఉయ్యాలో స 


చూడవచ్చినట్టి - ఉయ్యాలో 
చుట్టాలు మము చూచి ఉయ్యాలో 
ఎమి బానిస బ్రతుకె ఉయ్యాలో 
ఏమి సంసారాలె ఉయ్యాలో 
షోకులెన్ని ఉన్నా ఉయ్యాలో 
సుఖము లేదే మీకు ఉయ్యాలో 

అని రాగములు తీస్తే ఉయ్యాలో 
విని ఊరుకుంటాము ఉయ్యాలో - 


తెలుగు కట్టుబొట్టు - ఉయ్యాలో 
తెలుగు మాట - పాట - ఉయ్యాలో 
తెలుగు వారి చరిత ఉయ్యాలో 
తెలుగు సంస్కృతి కూడ ఉయ్యాలో 
మరచిపోతున్నట్టి ఉయ్యాలో 


న 


రామ రామ ॥ 


రామ రామ ॥ 


రామ రామ ॥ 


=i 


ఆట సాటటలుూ 





మా పిల్లలందరికి ఉయ్యాలో క 
మనదేశమంటేనే ఉయ్యాలో 
పరదేశమైపోయే ఉయ్యాలో - రామ రామ ॥ 


గంగిరెద్దులు లేవు ఉయ్యాలో 

కడప ముగ్గులు లేవు ఉయ్యాలో 
గొబ్బిళ్ళు కనరావు ఉయ్యాలో 
కోకిలలు వినరావు ఉయ్యాలో 
చెమ్మచెక్కలులేవు ఉయ్యాలో 
చిరుత భజనలు లేవు ఉయ్యాలో 
బుడుబుక్కలు లేవు ఉయ్యాలో 
బుర్రకథలు లేవు ఉయ్యాలో 
బతకమ్మలు లేవు ఉయ్యాలో 
భాగవతములు లేవు ఉయ్యాలో 
తెలుగుదేశ చరిత ఉయ్యాలో 
తెలుగు వారి ఘనత ఉయ్యాలో 
“ఐ డోంటునో” అయ్యో ఉయ్యాలో 
అమెరికా తెలుగులకు ఉయ్యాలో - రామ రామ ॥ 


పదం టు... తాప పతన తన 3 ఈ తపము... ఆ 3 అదు ఎన 


banat TRA RE RAE MO వాయ SAO RRR DL Lin tail aes sto ఆవ Pr a 
న ననన నర న తునుక సరు ఆరక rman 


నన్నయ్య ఎవరంటే ఉయ్యాలో 
నవ్వుకుంటున్నారు ఉయ్యాలో 


పోతన్న ఎవరంటే ఉయ్యాలో | 
తిక్కన్న పెద్దన్న ఉయ్యాల్‌ | 
అక్కన్న మాదన్న ఉయ్యాలో | 


మొల్లమ్మ రు(ద్రమ్మ ఉయ్యాలో 

మగువ మాంచాలమ్మ ఉయ్యాలో 
తెలుగు వారన కూడ ఉయ్యాలో 
తెలియనే తెలియదట ఉయ్యాలో - రామరామ ॥ 







స సకలునులితుపునినిమనకితభుయటుముటుతనుం డు ఎ. ౯ క 








న్‌ 


విశ్వనాథ ప్రతిభ ఉయ్యాలో స 


వేయి పడగలు దాల్చి ఉయ్యాలో 

జాషువా కావాలు ఉయ్యాలో 

జాతికే జాగృతి ఉయ్యాలో 

ప్రణయ సుందర వాణి ఉయ్యాలో 

పలికె కృష్ణశాస్త్రి ఉయ్యాలో 

విప్లవాత్మక కవిత ఉయ్యాలో 

వినిపించే శ్రీశ్రీ ఉయ్యాలో 

అపరరు॥డ్ర వీణ ఉయ్యాలో 

మోగించె దాశరథి ఉయ్యాలో - రామ రామ ॥ 


నవ కవులు యువకవులు ఉయ్యాలో 
నాట్య చూడామణులు ఉయ్యాలో 
చిత్రాలు శిల్పాలు ఉయ్యాలో 
లలితకళలెన్నెన్నో ఉయ్యాలో 
వెలుగొందు ఈనాడు ఉయ్యాలో 
తెలుగు గడ్డ మీద ఉయ్యాలో 
అన్నిటిని తలపించు ఉయ్యాలో 
ఆటా మహాసభలు ఉయ్యాలో 
అట్లాంటాలో నేడు ఉయ్యాలో 
ఆడపడచులు కూడి ఉయ్యాలో 
పాడుకొని ఆడుకొను ఉయ్యాలో 
బతకమ్మ పాట విని ఉయ్యాలో 
బాలబాలికంత ఉయ్యాలో 
బతికించవలెనండి ఉయ్యాలో 
అమెరికాలో కూడా ఉయ్యాలో 
ఆంధ్ర సంస్కృతి శోభ ఉయ్యాలో - రామ రామ ॥ 


నాచన నయం నభ ంతాసపు నటకమ యివి మంబ సును యునకఫచకా యలు జ గనంానమింతోలిపాాతినకంతంయదా మబటప డను గాలోసనజడ మాత టుటతమాతాత త ననినట్సున వవ నకషమునితిఅంతముోనితనటోపుతపంంనకునపుతుత నకువయయనడటనునడుడుంు టు ను నకుయ నను తయో తరుతతుణ నస్తప్రన్తువకుతు నునుపు వోలు నప్టునునస్తడు షాను కోపు భటుల పాతల వా మటల పసన ండుననునతునంరుడడుతుముతాల యలు కము సావన యముడు భటులను తాలం యిలా. యుప షూలు గుటుులుయు కలనా యనంపలా లుం విల 
దండా చుపులు టువడవొయుతుం వుడా ల తాతాయ యతులు వము నాం భుమా. టుపుతలిగయ త్తు యమా రననుటుయుతునుయి గరువు ంనతం ఆయున వలం చపాష్యడలయ నటనను మనమును ముుదావు తనన నతడు లమునారమతానలనువతుత నవత ఎను నును నతమువషుటు కనను సంపత నంట వొంటరి మసలా అనేవారని టాకో ముట లతల దునలగుదంయ లొవంయులాంపుడు తరమా తా మడంాలంనుత డున నసల సోలందికతదివంనతాత చయలు నమోయననతాయటు నటనను టన! 


(ఆగస్తాలోని కళామయి డా. శ్రీమతి టి విరంజని గారి 
(ప్రేరణతో అప్పటికప్పుడు అల్లిన కవిత). 





క చాదానహూ 4 


(నవ భారత నిర్మాత పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ బాలబాలికల 
ఆదర్శమూర్తి పిల్లలను ప్రేమంచిన మహాపురుషులలో ఆయన అగ్రగణ్యుడు. 
చాచాజీగా ఆయన భావి తరాల పసివాళ్ళ హృదయాల్లో చైతన్య జ్యోతులు 
వెలిగిస్తుంటాడనడంలో సందేహం లేదు. అలాగే ఆయన సౌందర్యారాధకుడు. 
గులాబీలను గుండెకు అద్దుకునేవాడు. పాపలు, గులాబీలు బహుశః పరస్పర 
ప్రతిబింబా లేమో? నెహ్రూజీ జన్మదినం 14వ నవంబరు అందుకే బాలకోటికి 
పండుగ రోజుయింది. హిమవన్నగ శిఖరం వంటి చాచాజీ, బ్రతుకులోయల్లో 
వికసించే పపిపాపల ఆలోచనలలో పాలుపంచుకోవటం ఈ గేయ నాటికలోని 
ఇతివృత్తం. ఇందులో నెహ్రూ, గులాబీలు, బాలబాలికలు పాత్రలుగా వస్తారు. 


అదుగో రంగు రంగుల గులాబీలు నెహ్రూ కోసం వెదుకుతూ రంగం 


ఏడీ ! ఏడీ ! మము శల 
ఎద కద్దుకొనే తండ్రి? 
ఏడీ! ఏడీ! ఎన్నడు 

వోడని నవ్వుల తండ్రి? 


శాంతి కాంతి దశదిశల 
చల్లే మా నెహూజీ, 
(ap! 
ఇలనే స్వర్గము చేసెడి 
కలలు కనే చాచాబీ? 1 ఏడీ ॥ 


విరి తోటలు మా కోసం 
వేయించిన రసరాట్‌ 
వన్నె చిన్నె లెన్నో మాకు 


(ప్రసాదించిన స్వరాట్‌ 2 ॥ ఏడీ ॥ 








జీ "5 
న్‌ పాప లన్నా పూవు లన్న % 
పరవశమొందే తపస్వి 
(ప్రజ లన్నా దేశ మన్న 
(ప్రాణ మిడే యశస్వి ? ॥ ఏడీ ॥ 













(అంతలోనే చెంతలో ఉన బాలబాలికలు చాబాజీని వెదకుతూ గులాబీల 
గుండె గుబాళింవులు విని ఆనందాళ్లర్యాలలో తమ భావ వివంచికను 


మీటుతారు) 

బాల బాలికలు : 
ఓహో ఓహో గులాబులారా ! 
ఓహో ఓహో నెచ్చెలులారా ! 





పాపలనీ పూవు లనీ 

పాడుతుంది మీరేనా? 

పదపదమున మా ఎడదల 

కదుపుతుంది మీరేనా? ॥ ఓహో ॥ 


ఏడీ మన చాచాజీ 
ఎచటనైన చూశారా? 

తను పుట్టిన ఈ శుభదిన 

మున పండుగ చేశారా ? ॥ ఓహో ॥ 










ఏ పట్టున వెదకిన తన 
రూపే కనపడ దాయెను 

ఎంత పిలిచినా అతని 

గొంతే వినపడ దాయెను ! ॥ ఓహో ॥ 











(అప్పుడు తమకు నన్ఫిహితులైన పావలను చూచి గులాబీలు విరబూచిన 
(ప్రేమ హోనరేఖలతో గంతులు వేస్తాయి. అందరూ కలినీ భారత రత్తాని 


_ అన్వేషిస్తూ తమ ఆవేదనా వీణకు (శ్రుతి పెడతారు.) - 
ఈ 


87 







అ బృందగానం : లె 


కనుపించవా తండ్రీ 
కనుపించవా ! 
వినిపించవా తండ్రి 
వినిపించవా! 


కనుపించవా ! 

వినిపించవా ! 

విషమైన అమృతంపు 

చషకమై పోవు నీ 

(పీమ గాన రసమ్ము కురిపించవా! ॥ కను ॥ 


వినిపించవా ! 

కనుపించవా! 

నింగి నేలల కలుపు 

సింగిణుల వంటి నీ 

భావ మాలికలు మా కందించవా! 


కనిపించవా 

వినిపించవా 

మాటిమాటికి వెలుగు బాటలో పడగెత్తు 

తిమరనాగుల బెడద తొలగించవా! ॥ కను ॥ 


(దువ్వు దవుల నుంచి మంచు తెరలను విదల్భుకొని ఉదితభానుని వోలె 
జవహరుడు తేలివచ్చి రంగం మీద మూర్తీభవించి నిల్ఫుని ఉంటాడు. 
మంగళనూబకమైన నంగీతం వినివీన్తుంది. ఆనంద వరవళులైన 
బాలబాలికలు, గులాబీలు ఆత గీతం ఆలపిస్తారు. 


బృందగానం : 
గులాబీలు - బాలబాలికలు : నీ తలపులలో పూచిన రోజాలం 
నీ పలుకుల విరబూచిన బాలలం 
న్న్న y= 


88 ఆట పాటలు 





= 
గులా : నివే మా బ్రతుకులలో తావివి ర 


బాల ' : నీవే మా బతుకులకు భావివి 

గులా : మా దరహాస మ్మంతా సీ కోసం 
బాల : నీ దరహాస మ్మంతా మా కోసం 
గులా : మాపై కోపం వచ్చి పోయావా? 

బాల ఏ సురలోకపు బాలల కనబోయావా? 
గులా * పుడమి మీద నీవు నేడు పుట్టిన రోజా 
బాల : స్వాతంత్ర్యమునకు దుర్గము కట్టిన రోజు 
గులా * పలుక వేమి దేశమాత పులకరింప 
బాల * కలల కడలినుండి నిజము తొలకరింప 


(ధ్యాన సమాధి నుంచి అమ్హుడప్టుడే మేల్కొన్న గంభీర వదనంతో చాచాబీ 
తన నిసర్గ (ప్రేమ వాక్కులతో చిరంజీవులను సంబోధిస్తాడు. వాళ్ళపై 
అనురాగాన్భి కురిపిస్తాడు.) 


చాదాజీ: 


పాపలారా! 

పువ్వులారా 
పాపమంటని దివ్వెలారా 
నా కనులలో కమ్ముకొన్న 
చీకటులలో తారలారా! 


నన్ను ఎందరు మరచిపోయిన 

నన్ను ఎందరు విడిచిపోయిన 

మరచిపోవక నన్ను తలచే 

మంచి మనసుల అంచలారా! 2 పాప ॥ 


కడలి ఒడిలో కరిగిపోతిని 
నదుల ఎదలను నిదుర పోతిని 
కాల కాళీచరణ ధూళిని 
కలసిపోతిని గతమునైతిని 








టీ = 
న మీ గళమ్ముల జీవనధ్వని % 
మేలుకొల్సెను నా సమాధిని 
వినుటకై మీ ప్రగతి గీతము 


వింతగా నే లేచివచ్చితి ॥ పాప ॥ 


(వైతన్యోద్దీపితులైన బాలబాలికలు, గులాబీలు తమ కృతజ్ఞతా పూర్వకమైన 
భావావేశాన్ని వెల్లడిస్తారు) 





బాలబాలికలు : గులాబీలు: 
(పీమయే నీ రూపమున మము 
పిలిచెనా 
అందమే నీ డెందమై మము 
కలచెనా! 


రాగమే నీ కంఠరవమై 
త్యాగమే ని బీవితమై శ్రే 

మాకు సుందర భావిమార్గము 
చూపెనా 

మా కనులలో తేనె కలలు 
లేపెనా? 


ఆశలే ని హాసరుచులై 
ఆశయమ్ములు నీ తలపులై 
మానవతకే మధు వసంతము 
నాటినా 

మనిషి నాడుల అనిమిష (శ్రుతి 
మీటెనా! 


(అవుడు ఆరంద్యార్ధ నయనుడైన జవహరుడు అ పనీ హృదయాలపై 
అమృతవాక్‌ శీకరాలు చల్టుతాడు.. 


స్స i 


90 ఆట పాటలు 


చాచాజీ : 
మీరే మీరే ప్రేమభావాలు 
వీరేలే శాంతి సౌరభాలు 
నే నున్నా లేకున్నా 
నా రూపము మీ రూపములో 
భద్రముగా నే దాచుకున్నా! 


న అన్నా అనకున్నా 
మీ మాటల మీ పాటల 


లో నా భావాలను వినిపిస్తున్నా! 


నే కన్నా కనకున్నా 
మీ చేతలు మీ రాతలు 


నా భావంబరమున ముద్రిస్తున్నా! 


'చాచాబీ మనస్సును బాగా ఎరిగిన బాలబాలికలు, గులాబీలు తమ 
నిర్మలానుభూతులను అతనికి వినిపిస్తారు. దేశ పరిస్థితిని వివరిస్తారు.) 


క్‌ 


బాలబాలికలు : 


గులాబీలు : 


బాలబాలికలు : 


శాంతి కోసం సమత కోసం 
సకల జనముల సుఖం కోసం 
పాటుపడుతున్నట్టై కాని 
ఫలితమే కనకుంటిమి! 


కుల విభేదం మత వివాదం 
స్వార్థ జనిత సమర (ప్రమాదం 
వదలినా యనుకుంటె, వాటి 
కామరూపం కంటిమి. 


జయ జవాను జయ కిసాను 
జయ విజయ క్రాంతి భాను 
జాతి జీవన జడత్వముపై 


జయము నేటికి పొందలే! జీ 
య్‌ 


91 


టీ వా! 
న మీ గళము శల జీవనధ్వని % 
మేలుకొల్సెను నా సమాధిని 
వినుటకై మీ (ప్రగతి గీతము 
వింతగా నే లేచివచ్చితి ॥ పాప ॥ 


(బైతన్మోద్దీపీతులైన బాలబాలికలు, గులాబీలు తమ కృతజ్ఞతా పూర్తకమైన 
భావావేశాన్భి) వెల్లడిస్తారు) 


బాలబాలికలు : గులాబీలు : 
(ప్రేమయే నీ రూపమున మము 
పలిచెనా 
అందమే నీ డెందమై మము 
కలచెనా! 


రాగమే నీ కంఠరవమై 
త్యాగమే ని జీవితమ్మై _ 
మాకు సుందర భావిమార్గము 
బూబనాో 

మా కనులలో తేనె కలలు 
లేపెనా? 


ఆశలే నీ హాసరుచులై 
ఆశయమ్ములు నీ తలపులై 
మానవతకే మధు వసంతము 
నాటెనా 

మనిషి నాడుల అనిమిష (శ్రుతి 
మీటెనా! 


(అపుడు ఆరంద్మార్థ నయనుడైన జవహరుడు అ వనీ వ గాదయాలపై 
అమృతవాక్‌ శీకరాలు చల్లుతాడు.) 


స్స శీ 


90 ఆట పొటులు 


ళ్‌ 


చాచాజీ : 
మీరే మీరే (పీమభావాలు 
మీరేలే శాంతి సౌరభాలు 
నే నున్నా లేకున్నా 
నా రూపము మీ రూపములో 
భద్రముగా నే దాచుకున్నా! 


నే అన్నా అనకున్నా 
మీ మాటల మీ పాటల 
లో నా భావాలను వినిపిస్తున్నా! 


న కన్నా కనకున్నా 
మీ చేతలు మీ రాతలు 


నా భావంబరమున ముద్రిస్తున్నా! 


(చాచాజీ మనస్సును బాగా ఎరిగిన బాలబాలికలు, గులాబీలు తమ 
నిర్మలానుభూతులను అతనికి వినిపిస్తారు. దోళ పరిస్థితిని వివరిస్తారు.) 





బాలబాలికలు : శాంతి కోసం సమత కోసం 
సకల జనముల సుఖం కోసం 
పాటుపడుతున్నట్టె కాని 
ఫలితమే కనకుంటిమి! 


కుల విభేదం మత వివాదం 
స్వార్ధ జనిత సమర ప్రమాదం 
వదలినా యనుకుంటె, వాటి 
కామరూపం కంటిమి. 


బాలబాలికలు : జయ జవాను జయ కిసాను 
జయ విజయ (కాంతి భాను 
జాతి జీవన జడత్వముపై 


జయము నేటికి పొందలే! జీ 
య 


డ్డి 91 


ళ్‌ ఇ 
న గులాబీలు : మాల పల్లి మహా ఢిల్లి % 
ప్రణాలిక పథకా మతల్లి 


మార్పు చక్రము ఎంత లాగిన 
మాయ లేమి మాయలే ! 


(అప్పుడు విచారగ్రస్తుడైన నెప్రూజీ (ప్రగతి పథంలో పొంచి వున్ణ పాముల 
గురించి హెచ్చరిస్తాడు.) 


ద్వేషమును ఆసవముగా సేవించువారు 
స్వార్థమును పరమార్థముగా భావించు వారు 
(కాంతి పథమున పొంచియుండిన పాములు 
శాంతి సాగరమున విషాంతర్లాములు 
వారి బారినుంచి ఈ వసుధను రక్షించండి 
_ మంచిని హింసించెడి దు ర్మతులను శిక్షించండి ॥ ద్వేష ॥ 


పారతం[త్ర్యమును ఏ 

రూపమున నున్న చీల్చండి 

కులమత నిర్మిత విభేద 

కుడ్యాలను కూల్చండి ॥ ద్వేష Il 


భారత సౌభాగ్య గీతి 

హారతిగా పట్టనిచో 

నా పుట్టిన దినమున మీ 

రే పండుగ చేయకండి 1 ద్వేష | 


(బాబాజీ నందేళాన్చి అందుకొన బాలబాలికలు, గులాబీలు, అతని 
జబీవితాదర్భాన్చి న్మరించుకుంటూ ఆశాగీతం ఆలపిస్తారు.) 


బాలబాలికలు : నివే భరతావని వై 
భరతావనియే నీవై 


వెలిగే చాచా నెహ్రూ 
న వెలిగించు యుగయుగాలు 
హ్‌ 





న్‌ సాగర సౌధం వై, 


(గేయ నృత్య రూపకం) 


(వేల వేల వనంతాలుగా కృష్ణవేణి ప్రవహిన్తున్చుది. ఎన్నో శతాబ్దాలు ఆమె 
కింకిణీ క్యాణంలో కరిగిపోయినవి. ఎన్ఫో నామాజ్వాలు ఆమె వుణ్యతీరంలో 
వెలిసీపోయినవి. అయినా ఏనాడూ ఎవ్వరూ ఆమెకు ఉండటానికి ఒక ఇల్హెనా 
కట్టలేదు. నిలువ నీడలేని తాను ఎవరికీ సాయపడలేక పోతున్నానని తన 
సంపద అంతా అడవిగానిన వెన్లైలై పోతునదని విలపిన్తుంది. ప్రజల 
పంచలో ఉండలేకపోతున్భాననే వేదనతో కృష్ణమ్మ కన్ఫీటి కాలువై కడలి 
దారిపట్టింది 

(స్వాతంత్ర్య కాంతి స్టాతులు, విజ్ఞాన విజేతలు, సాహసోపేతులు 
అయిన నేటి తెలుగు జనకోటి ఆమెకు మహాసౌధం కట్టడం, ఆమె కన్లీరును 
పన్టీరుగా మార్చుడం ఈ నాటికలోని ఇతివృత్తం. యోగనిద్రా ముద్రనుండి 
నాగార్జునుడు ఈ సాగర సౌధ నిర్మాణానికి మూర్తం పెట్టి ముగ్గుపోయిన్తాడు. 

(కృష్ణవేణి, (ప్రజాశక్తి - నలుగురైదుగురు (స్తీ పురుష మూర్తులు - 
నాగార్జునుడు ఇందులో పాత్రలుగా వస్తారు. అక్కడక్కడ నేపథ్యకంఠం 
విలపిస్తుంది.) 

(యథోచితమైన రంగంలోకి కృష్ణవేణి (వ్రవేశిన్తుంది. ఒక (ప్రక్క 
యోగముద్రలో నాగార్జునుడు, మరొక (ప్రక్క మౌనముద్రలో కొందరు 
(ప్రజలు కంటారు) 


నిజమేనా ! నిజమేనా! 

నేను కన్న కల నిజమేనా! 

బాధామయమౌ నా చరగాథధ 

పండు వెన్నెలై విరిసేనా? 

రాలే నిండిన నా ఒడినిండ 

రత్నరాసు లిక కురిసేనా? ॥ నిజమేనా ॥ 


ఎవరాలించని నా వేదనలు 


ఈ నా డందరు విన్నారా? శీ 
y= 


ఆటు వపొటులు 





ళ్‌ 5 
న్‌ ఎవ రూహించని నా శక్తులను % 
ఈనాటి (ప్రజలు కన్నారా? ॥ నిజమేనా ॥ 


(అప్పుడు నేపథ్య కంఘలఠం వినిపిస్తుంది. తదనుగుణంగా కృష్ణవేణి 
స్తుందిన్తుంది 


కన్నీరు తుడుచుకో 

కృష్ణవేణీ! నీ 

కష్టాలు ఈడేరెనమ్మా ] 
నిజమేను, నిజముగానే 

నీ కలలు పండె 

విజయహాసము చిందు మమ్మా! 


అడవిపాలైన నీ అందాల (బతుకింక 
ఆరాధనీయమౌ నమ్మా! 

కడలిపాలైన నీ సంసార సంపదలు 

కనకంపు కోటలౌ నమ్మా! ॥ కన్నీరు ॥ 


వినుము, విసృత చరిత్రము లేచి 

నాగార్జునుని గళమ్మున మోగా నిదిగో! 

ఎను, (ప్రజాతంత్ర స్వతం(త్రతా కాహళులు 

ఏర జన కంఠాల నదిగో! ॥ కన్నీరు ॥ 






(అప్పుడు నాగార్జునుడు యోగనిద్రనుంచి మేల్కొంటూ 


నాగార్హునుడు : 


ఎవరో నను లేపినారు 
ఎడతెగని నిదుర నుండి 


విధియే పడదోసి చనిన 


న శిధిలాలను కదిలించి జీ 
a pe 


95 





ఖ్‌ 


నా దట్టపు చికటి గది 
లో, దీపము వెలిగించి - ॥ ఎవరో ॥ 





కలిపి, అమర (త్రిశరణ్మార్ర 

గానము కృష్ణా గళమున 

నిదురపోతి, నే నీ 

నిర్నిద్ర బౌద్ద విహారమున ॥ ఎవరో ॥ 


ఆనాటి విజయపురిని 

ఆనాటి కళాలయమును 

విజ్ఞాన ధనులు పున 

రావిష్కరించెదరు ఎవరో ॥ ఎవరో ॥ 


(నాగాడ్డునుడు అర్హనిమీలితనేత్రుడై కూర్చుని ఉంటాడు. ఉదాసీనంగా ఉన 
(ప్రజలు బైతన్యవంతులై లేస్తారు.) 


ప్రజాశక్తి: 


స్స 


96 


తలీ! కృష్ణానదీ మతలీ |! 
(ag) య 
తరగని బాథా తరంగ వల్లి ! 


సుందరదేశ చరి(త్ర శుక్తి గర్భమున పుట్టి 
పథములేనిదెదో మహా 
ప్రస్థానము తలపెట్టిన - తల్లీ i 


నీ దారిని అడ్డనట్టి 
భూ ధరాల చిల్ఫినావు 
కోనల లోయల బడి, కో కోయని మము పిల్చినావు - తల్లీ ॥ 


సెలయేళ్ళిడినట్టి జలాంజలులు స్నీకరించి నావు 
గ్రేష్మాంగన కోపానల 


కీలలు భరియించినావు - తల్లీ ॥ క్షీ 
న 


ఆటు వపొకులు 


కూ ఇ 
కే అందినంత వరకు జీవ % 
. మందించితి వెందరికో 


ఎటు తోచక నీవే పోయితి వే సాగరమునకో - తల్లీ ॥ 






కృష్ణవేణి : 
ఆహా! ఎన్నాళ్ళకు, -ఈః 
అమృతవాణి విననాయెను 
అపుడే నా కనులలోని 
అ(శుజలము విడిపోయెను ॥ ఆహా ॥ 


ఎవరో మీరెవరో నా 
- ఎద ఎదను కదల్సీనారు 
ఇంత చల్లగా, నా సుతు 
లేనా నను ఏల్సినారు 1 ఆహా ॥ 


నిలువ నీడ లేని నాకు 

విలువ ఏమి, చలువ ఏమి? 

చేరదీయ నపు డెవ్వరు 

చింతించుట గాక ఏమి? 1 ఆహా ॥ 


కష్టాలను నష్టాలను 

కవిత లల్లుకొన్నాను 

కలల అలలలో తేలుచు 

కాలము వెలిబుచ్చినాను 1 ఆహా ॥ 


జాశకి ; 


అణాల 
స్వతంత్ర భారత 
(ప్రభాత కాంతి 


చ్చటా స్నాతులం శాంతి దూతలం 
మ్ల రీ 


జె. భావురెడ్డి | 


(౬ 


గనుకా వటసోలా షతాంనలుసనంవపోష ఆనకానమన మనబడి 5 పకా భత లదపు దు ఉస చత 


నానా భగాసళనడు ననున యాముకొవని కనన ధిని చోపుడోసో తాం మాసాన: తాదాంతసటం ముసుకు వునన. కదలు బరెలిపాయతాానతనా తలం నాతతు దను. వనక వం యననదంతపాంతాభునా నలం నగ సంబం! వనన చావని విక పదర చటక నాతపణాంలక కాయడం నానమనసంజ జడి చనా లమ టడోను వశమున చాయలాను. ల 


కాం నాలా చంకా త ఇతయ 
ర శా ఎవటువసంిదితాయులులు. ల చోడ? 


98 


నేలలు దున్నెడి హాలికులం, 
(ప్రగతీ లతికా పరిపాలకులం 
దారిద్ర పిశాచి రిపులం 
సమతా జీవన జ్యోతి శ్చిఖలం 


శ్రమ ఘర్మ జల సముద్రాల 
నవ సమాజ నౌకా చోదకులం 
త్వదీయ హస ప్రదీప్తితో 
మము దీవించుమనే ప్రజలం 


కృష్ణవణి : 


ఎందరెందరో రాజులు 
ఎన్నెన్నో సామ్రాజ్యమ్ములు 
కాల దేవుని విలయ చితిలో 
కాలినవి కాష్టము శలై 


ఎన్ని ఎన్నో సంస్కృతులు 
ఎన్నెన్న్షియో నాగరికతల్‌ 

భిన్నమై విచ్చిన్నమై అయి 
యున్నవి పురాతన కథల్‌ 


కాని ఎవ్వరు నాకు గృహమును 
కట్టుటే తలపెట్టలేదు 

వారు సుఖపడలేదు పో నా వలన, 
నను సుఖ పెట్టలేదు 


కరువు కాటకములను పస్తుల 
మరణముల కని ఏడ్భినాను 
ఎవరికిని కొరగాని నా బ్రతు 
కెటలో ఒక్కటు లీడ్డినాను 


ఖ్‌ 


|| స్వతంత్ర / 


i స్వతంత్ర 1 


1 ఎందరెంద ॥ 


॥ ఎందరెంద ॥ 


॥ ఎందరెంద ॥ 
4జీ 


ఆట పాటలు 






= os 
gy ప్రజాశక్తి: 
అవునమ్మా! అవు నమ్మా! 


అన్యాయము జరిగినది 
కినియకు, ఆ వెనుకకు 
జరిగిన దేదో జరిగినది 











బలులు శాతవాహనులు 

ఇలాధిపులు ఇక్ష్వాకులు 
నీ శక్తి [గ్రహించలేక పోయిరో! 

. ధీ శక్తియే చాల కూరకుండిరో ! ॥ అవు ॥ 








తర తరాలు తరిగి పోయె 
చరిత్ర కడు కరిగి పోయె 
నీ చిద్గీతా సంగీతాలలో 

పదము(దా సంకేతాలలో ॥ అవు ॥ 







రాజులు, రారాజులు 






అబ్బాలు శతాబ్దాలు ఏలి 

చేయలేని కార్యమ్మును 

చేతుము నీ కొరకై 

మోయలేని భారము లు 

మోతుము మా కొరకై ॥ అవు ॥ 


బాగార్దునుడు : 
విన్నాను, విన్నాను విష్టవపు పాట |! 
వీర ప్రజాకోటి ! వింటి మీ నోట ! 












వే వే వసంతాలు విర బూయు తోట 
రాలే గగుర్చి రత్నాలైన బాట 


కృష్ణ వేణమ్మ కోర్కెల పసిడి కోట ఖీ 







నిరి శ్రంపగా మీరు నిలచు టీ పూట - i విన్నాను i 





ఖై 


5 
చాలు ఈ ఒక మాట (శ్రవణ పేయమ్ము % 
క్షణమె ఈ రోజు ఆక్షర శతాబ్దమ్ము 

నను ఏల మేల్కొల్సిరను సంశయమును 

తీర్చె మీ నిర్మాణ దీక్షాశయమ్ము ॥ విన్నాను ॥ 


ప్రజాశక్తి: 


అపర బుద్దావతార | 
బౌద 
(ఈ) 
సంఘారామ స్థల విహారా |! 
క్షమియించు, కోరి నిను 
కదలించి లేపితిమి 
వెలుగు పూయని కాల 
వృక్షమును ఊపితిమి ! 1 ఆపర ॥ 


ముగ్గు రయ్యలు మెచ్చు మూర్తమ్ము పెట్టుమా 
మూల కంభమునకై నేల చూపెట్టుమా 

నికన్న పండితుడు మా కెవ్వ రాచార్య ! 

వేగ సెలవీయు మో నాగార్జునాచార్య ! |; అపర ॥ 


నాగార్హునుడు : 


100 


ఈ శుభోదయ వేళ కన్న 
ఈ నవోదయ వేళ కన్న 
ఏకతా శస్తమును మీరు 
చేకొనిన ఈ వేళ కన్న 
లేదు వేరే మూర్త మన్నది 
లేదు వేరే యధార్ధ మన్నది 
మాత్సభారత వాటి పూచిన 
ఓ తెలుంగు ప్రజాకోటి ! 


త్రిశరణాలు ప్రతిధ్వనించెడి 


దీన జనతార్తి నినదించెడి జ 
; కడ 


ఆట పాటలు 


హీ మ్‌ 
న్‌ పురములెన్నో వెలుగు చిందిన % 
మునిగుణమ్ములు ముక్తి పొందిన 


నందికొండల లోయలో 
అందముల -ఈ నేలలో 
ముగ్గు నిపుడే పోయ రండి 
మూల కంభము నెత్త లెండి - 
మీరు కృష్ణకు కట్టదలచిన 
మేడపై ఆ కోండ మీద 
అసదృశమగు బౌద్దశిల్ప క్‌ 
భాలయమును కట్ట లెండీ ! 
అదృశ్య వ నహర్షిశలును 
అచట వెలసి తరింతునండీ 
సెలవు నాకిక, కృష్ణవేణీ 
స్వప్న సాగర మౌదునండీ..... 


(నాగార్జునుడు అదృశ్యుడై పోతాడు. కృష్ణవేణి కనుమరుగై పోతుంది. భారత 
(ప్రధాని పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ వేదిక మిద కనిపిస్తాడు.) 


జ నానాలు ఈ వవకననద దను 4 నాతలతయునషునుతిన శతా అంత 


నెపథ్య కంఠం : 
అదె స్వతంత్ర విహాయస విహారి జవహరుడు 
ఎగసి వచ్చెను ఎత్తెమూల కంభము నదే ! 


లా జు పమాజతంను నమత వోనిమినంాతయాడనాయపకిలి మడక నియతం త ఇంట 2 ఇలకనతంుచుకమటు తముకుకాను 3, నయనాల వదత న 3౯ అరం టున్న. ఆ! 
మ. ఇ సరాలు దనన ఎం టయాతాోటుగాలుననలుతా చం ఆధారం ుకాోువయనాడానాచుకాంసులాయయుంతతయామంా కా కాకరాల టా పవర లతు సూతుని టు 1 25 30a Ce ne sR ల టం Fea నంజు 


చాత తమను. దాలు వరయ వతం శో వదాతనింటాతయాతాాడ ద ము ఆ ఎల దద = 4 


“ఇది మీరు వెలిగించిన దీపం 

ఇది కోటికోటి కలలకు రూపం ” 
అని (మోగెనదె (ప్రజాగళ శంఖం 
విని, పొంగులెత్తే నెహ్రా అంతరంగం. 


(అప్పుడు సాగర సౌధ నిర్మాణ నంరంభంలో ప్రజాశక్తి విబ్బుంభిన్తుంది 


ప్రజాశక్తి : 
రండీ ! రారండి వెలుగు 
ఇ ఏడా ఎగరేయండి ! జీ | 





= 
కృష్ణమ్మ ఎద నిండే % 
ఖిల్లా నిర్మించండి [1 
బండ నెత్తుకొని రండి 
బంగార మదే నండి? 
సుత్తెలు (మోగించండి 
సుర దుందుభు లెందుకండి ! ॥ రండీ ॥ 
యంత్రాలను వాడండి 
ఎముకల బిగి చూపండి 
హాలా హలముల నుండే 
అమృతములు పిండండీ ! ॥ రండీ ॥ 


పాతాళ మ్మంటు దాక 

పునాదులను (త్రవ్వండి ! 

ఆకావము నంటుదాకా 

(ప్రాకారము కట్టండి ! ॥ రండీ ॥ 


కంటకాల నెట్టి పాల 

కాలువలను పెట్టండి ! 

సాగరాల కొట్టి జీవ 

సాగరాలు కట్టండి ! ॥ రండీ ॥ 


(కృష్ణవేణీ తిరిగి రంగంలో (ప్రవేశించి సంపూర్ణమైన సాగర సాధాన్ని చూచి) 


కృష్ణవణి : 


స్తే 


10౧ 


ఆహా! ఆహా! ఎంతటి 
అమరపురాలయ మిది! 
విద్యా విజాన శక్తి 

జో అటే 
విజయ పురాంగణ మిది! 
నే కన్న కలకన్న నేత్ర పర్వ మిది 
నేలకును నింగికిని నిండు గర్వ మిది! 1 ఆహా ॥ 


క్క 


© 
ఆ కొండ సై నేమి వైకుంఠమా అది! % 
ఈ లోయ దరి నేమి కైలాసమా ఇది ! ॥ ఆహా ॥ 


ఏద్‌ బౌద్ద రామము ? 

ఏడ్రీ నాగార్జునుడు ? 

ఓహో 1! ఆ కొండ మీద ఉన్నారా? 

కొండ మీద నేమిటి నా గుండెలోనె ఉన్నారే? ॥ఆహా॥ 


చిత్ర చిత్రమైన (ప్రకృతి 

చిత్రాలే దిశల యందు 

మయసభ ఏ మాత్రము, ఈ 

మహిమా భవనము ముందు. 1 ఆహా॥ 


ప్రజాశక్తి: 


నీ ఆశలు, ఆశయములు 
నిండిన సాగర మిదే ! 
రాగ రసానంద సుధా సాగర సౌధ మ్మిదే | 


సేవలకై నీ ముంగిట 
నావలు నియమించాము 
ఆటలకై పాటలకై తోటలు వేయించాము! ॥నీ ఆశలు ॥ 


నీ నవజీవన శోభలు 

నీ నవభావన రూపులు 

చూడవచ్చినా రదిగో 

సుందరతా పిపాసువులు ! ॥ ని ఆశలు ॥ 


నీ మహిమలు ని మమతలు 

(ప్రేమతోడ చిత్రించెడి 

కవులు, (క్రాంతి కాముకులు 

కళాకారు లల్లరుగో ! ॥ ని ఆశలు ॥ 


=) 


103 





7 కృష్ణవెణి వ న్‌ 


ఏ దారి చూచినా కేదారమే! 
ఏ (మోడు తాకినా పూ మేడయే ! 


నా చూపు లెటు ప్రాకినా పచ్చలే ! 
నా అందె లెట (మోగినా అందమే ! ॥ ఏ దారి ॥ 


నా పాట (ప్రవహించె నా కాల్వలై ! 
నా ఆట డిపించెనా కాంతులై ! ॥ ఏ దారి ॥ 


పల్లెలకు పేటలకు ఢిల్లీ దాకా 
నా కీర్తి నా వార్త ప్రాకినదిగా - ॥ ఏదారి ॥ 


నాగార్జునుని మంత్ర యోగ బలమో? 

నొ గవెషణ ధర మై యాగ. ఇలమో? 

తీరె నా వెత లన్ని 

తీరె ఈ దినము 

తీరిచెద వీర ప్రజలార ! 

మీ బుణము - ॥ ఏ దారి ॥ 


(అంతట ప్రజావాహిని కృష్ణవేణి చుట్టు తిరుగుతూ బృందగానం చేస్తుంది.) 


బృందగానం : 


న్స 


104 


జయ జయ సాగర సదనా 

జయ నిద్యుత్‌ స్మెత వదనా 

జయ ఛ్రువతారా రదనా 

జయ కృష్ణాంబుద కేతన 

జయ తెలుగు ధరా భూషణ 

జయ భారత జన పోషణ 

జయ దరి(ద్రతా భీషణ 

జయ (ప్రజా విజయ ఘాషణ ! ॥ జయ ॥ 


a 


ఆట పాటలు 


ఖ్‌ 


"క 
పిల్లలమర్రితో ఇంటర్వ్యూ ళ్‌ 


(మహబూబ్‌నగరానికి 2 మైళ్ళ దూరంలో ఉన మహవ్చక్త్షం పిల్లలమర్రి. 
దాని వయస్సు) 450 సంవత్సరాలు. అది ముదిమిలేని అందాలరాణే. 
నహస్రనినర్గ నుందరవేణి. కవి ఆ పిల్లలమర్రిని దర్శించినప్పుడు 
కలిగిన అపూర్షభావానుభూతికి కవితా రూపం ఈ రూపకం.) 


పీల్లల మర్రి; మనుష్యులతో మాట్లాడే కవీ ! 
య య 


కని : 


మనస్సులతో మాట్టాడేసుకవీ ! 
నాకు నోరులేదనుకున్నావా ? 
నాకు మనస్సు లేదనుకున్నావా ? 
అచ్చంగా కవివట నీవు 
ముచ్చటగా నాతో మాట్లాడవా ? 
నా మౌన వేదనలకు - నివేదనలకు 
నీ నవభావనల మైకు 

అమర్చి వినిపించవా ? 


పాడుతున్నా యనుకున్నాను 
కల కంఠాలు 

పలుకుతున్నా యనుకున్నాను 
పక్షి కంఠాలు 
రాలుతున్నాయనుకున్నాను 
ఎండుటాకులు 

అంతేగాని 

ఇవన్నీ నీ గొంతుక లనుకోలేదు 
కొమ్మలలో దాగి ఉన్న 

నీ కోరిక లనుకోలేదు 

నిజం చెప్పాలంటే నిన్నటి దాక 


నీ వింత గొప్పదాని వనుకోలేదు జీ 
య 


105 









క 

పిల్లల మరర్రీ ! ఒకసారి % 
లా 

నీ చల్లని కథ వినిపిస్తావా! 

పచ్చని నీ బ్రతుకు మూట విప్పి 

నాలో ఊహల పచ్చలు కురిపిస్తావా ! 












ఏమని చెప్పను కవిశ్వరా! 
నా ఎదలోని వింత బాధ 
ఎలా వివరించాలి ఈశ్వరా ! 
నా శతాబ్దాల విచిత్ర గాధా- 


ఈ దేశాన్ని ఇ(బహింలోధి 
ఏలిన కాలంలో 
మహాపురుషుడు కబీరుదాసు వెల్లిన 
పదిహేనవ శతాబ్ది అంతంలో 
పవిత్ర కబీరు పంక్తులు 
పాలమూరు వచ్చారు - 













పాలమూరు సమీపంలోని 
జైనల్లిపూరు (గ్రామంలో నాడు 
బీత్యా - నాత్వా అనే 

(బ్రాహ్మణ సోదరులుండేవారు 
అపూర్వ భక్తి సంపన్నులైన 

ఆ అన్నదమ్ముల ఆతిథ్యానికి 
అబ్బురపడ్డ కబీరు పంక్తులు 
అయ్యా! మీకు అర్హులైన గురువును 
ఎన్నుకోవాలని సలహా ఇచ్చారు. 
వెంటనే ఆ సోదరులజంట 
మొండిబారి ఎండిపోయిన 


కని: 


"కష 
ఓ దండిమగ్రిని చూపించి % 
“ ఈ చెట్టుకు ప్రాణం పోసిన వాణ్ని 


గురువుగా స్వీకరిస్తాం మేం” అన్నారు. 


చిత్రంగా ఉంది వాళ్లు పెట్టిన షరతులు 
అయినా ఆ గొడవంతా ఎందుకు 
అమ్మా! ని కథ చెప్పు 

గుట్టు తెలియని, ఊహకందని 

వీ పుట్టుపూర్యోత్తరాల ముడివిప్తు - 


అదే చెపుతున్నా నయ్యా ! 

నా ఆత్మకథే ఇదంతా 

వినండి - అసలు నా పుట్టకే 
వింతల కొక గిలిగింత - 

ఆ తర్యాత కొన్నాళ్ళకు 

స్వయంగా కబీరుదాసే 
జైనల్లిపూర్‌ రావటం తటస్టించింది 
ఆ అపూర్వ సోదరుల 

అతిథ్యాన్ని స్వీకరించటం సంభవించింది. 
ఎండి బండబారిన మశర్రిచెట్టుకు 
ఆయన 

నిండుప్రాణం పోయటం జరిగింది. 
ఆ అమృత ఘడియలోనే కవీ ! 
నెను ఆవిర్భవించటం జరిగింది - 


అద్భుతం ఆద్భుతం 
ప్ర ఆవిర్భా వోదంతం 
వినిపించు 6 

















- షా 
పిల్లల మరర్రీ ! ఒకసారి % 
లా 
నీ చల్లని కథ వినిపిస్తావా! 
పచ్చని నీ బ్రతుకు మూట విప్పి 
నాలో ఊహల పచ్చలు కురిపిస్తావా ! 


ఏమని చెప్పను కవీశ్వరా! 
నా ఎదలోని వింత బాధ 
ఎలా వివరించాలి ఈశ్వరా | 
నా శతాబ్దాల విచిత్ర గాధా- 


ఈ దేశాన్ని ఇబ్రహింలోధి 
ఏలిన కాలంలో 
మహాపురుషుడు కబీరుదాసు వెల్లిన 
పదిహేనవ శతాబ్ది అంతంలో 
పవిత్ర కబీరు పంక్తులు 
పాలమూరు వచ్చారు - 












పాలమూరు సమీపంలోని 
జైనల్లిపూరు (గ్రామంలో నాడు 
జీత్వా - నాత్యా అనే 

బ్రాహ్మణ సోదరులుండేవారు 
అపూర్వ భక్తి సంపన్నులైన 

ఆ అన్నదమ్ముల ఆతిథ్యానికి 
అబ్బురపడ్డ కబీరు పంక్తులు 
అయ్యా! మీకు అర్హులైన గురువును 
ఎన్నుకోవాలని సలహా ఇచ్చారు. 
వెంటనే ఆ సోదరులజంట 


3 మొండిబారి ఎండిపోయిన క 
మ్‌ GE 


106 ఆటు సాటలు 






కవి: 


శ్రి? 
ఏం 
G 


గ్ర 


“0 


"ఆ. 
ఓ దండిమరర్రిని చూపించి % 
“ ఈ చెట్టుకు ప్రాణం పోసిన వాణి 

లు a 


గురువుగా స్వీకరిస్తాం మత్‌ అన్నారు. 


చిత్రంగా ఉంది వాళ్లు పెట్టిన షరతులు 
అయినా ఆ గొడవంతా ఎందుకు 
అమ్మా!నీ కథ చెప్పు 

గుట్టు తెలియని, ఊహకందని 

నీ పుట్టుపూర్యోత్తరాల ముడివిప్పు - 


అదే చెపుతున్నా నయ్యా ! 

నా ఆత్మకథే ఇదంతా 

వినండి - అసలు నా పుట్టకే 
వింతల కొక గిలిగింత - 

ఆ తర్యాత కొన్నాళ్ళకు 

స్వయంగా కబీరుదాసే 
జైనల్లిపూర్‌ రావటం తటస్థించింది 
ఆ అపూర్వ సోదరుల 

అతిథ్యాన్న స్వీకరించటం సంభవించింది. 
ఎండి బండబారిన మగర్రిచెట్టుకు 
ఆయన 

నిండుప్రాణం పోయటం జరిగింది. 
ఆ అమృత ఘడియలోనే కవీ ! 
నేను ఆవిర్భవించటం జరిగింది - 


అద్భుతం ఆద్భుతం 
స ఆవిర్భా వోదంతం 


వినిపించు ఆకాశవాణిలా జీ 
. E 


107 


ల 


పిల్లల మర్రి : 


కని : 


108 


© 
నీ ఆమృతగాథ సాంతం. % 
ఎందుకలా నిట్టూరుస్తున్నావు ? 
ఏమటీ కంటతడి పెడుతున్నావు ? 


చచ్చి బ్రతికిన 

ఆ మ(ర్రికొమ 3 నొకదాన్ని 

పచ్చ పచ్చని నామూల దేహాన్ని 
ఇక్కడే. ఈ సెలయేటి ఒడ్డున 
చక్కని ఈ కొండచాలు పంచన 
నాటి, నాకు (ప్రాణం పోశారు 
నీళ్ళు కాదు 

నిర్మల రాగరసామృతం పోసి 
నన్ను పెంచి పెద్దచేశారు. 


జీత్యా - నాత్యాలు 

జైనుల్లాషా - అ(ప్రపుల్లాషాలైనారు 
వాళ్ల జీవితం నా కోసం ధారపోశారు 
నా ఒడిలో నా నవ్వుల గుడిలోనే 
కాలం గడిపి కన్ను మూశారు |! 
మతంతో ప్రమేయం లేని 
మానవతా వాదులు వారు 
మనిషులు, మహర్షులు వారు 
సమతాభావానికి 

సుహృద్బావానికి 

సంకేతాలుగా నా అడుగుజాడల్లో 
సమాధులై పోయారు - 


ఈ సమాధులు వారివేనా తల్లీ ! 


ఏం జరిగింది ఆ పై, అనురాగవల్లీ ! జీ 
GG 


ఆట ౫ాటులయు 


పిల్లల మరరి : 


కని : 


వ్‌ 
నీ గాధ లహరిలో తేలిపోతుంటే % 
నిజం కలలాగుంది 


(పేమ తరూ మతల్లీ ! . 
లొ 


ఎడారిలో ఒయాసిస్సులా 
ఎన్నాళ్లో 9 we ఉన్నాను 
హబీబ్‌ మహ్మద్‌ అనే 
అవ్వల్‌ తాలుఖదారు 

నన్ను కొంత ఆదరించి 

నా పంచలో బావి (త్రవ్వించి 
లోకంతో నాకు 

సంబంధాన్ని పెంచే 

చీకటిలో వెన్నెలలు ప్రసరించే 
చక్కని రోడ్డు వేయించాడు! 


నాలుగువందల యాభై సంవత్సరాల నీ వయస్సు 
నాలుగు వందల యాభై వసంతాల నీ తపస్సు 
మానవ నాగరికతా పరిణామంలో 

ధరిత్రి చరిత్రలో 

స్వర్ల్ణయుగానికి సంబంధించినది - 

గత కాల విశేషాల గురించి 

చూడకుండా 

చరిత్రకారులు వ్రాసిన చరిత్రల కంటే 

కళ్లార చూచిన ని నోట వినాలని 

ఉల్లం కల్లోలినియె ఘోషిస్తున్నది - 


ఎప్పుడూ చూస్తున్నవాళ్లకు 


ఏదీ మారుతున్న ట్లగుపించదు క్షీ 
న్‌ 


109 


ల 


110. 


"ఈ 
అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్లకే త 
మార్పు రథచక్రాల జాడలగుపిన్తాయి 

అందుకే 

అడపా దడపా వచ్చిపోయె 

విదేశ నిపుణులు 

మన దేశం గురించి 

ఇచ్చె అభిప్రాయాలకు 

ఎంతో విలువ లభిస్తుంది - 


శాంతి యాత్రలు - సమర యా(త్రలు 
జయాపజయాలు చూశాను 
కుతుబ్‌షాహీలు పోయి 
'అసఫ్‌జాహీలు రావటం 

గోలకొండ హైదరాబాదు కావటం 
పాలమూరు 

మహబూబ్‌నగరమై పోవటం 

కళ్ళారా చూశాను నిను 

స్వార్థంలో పరమార్ధం కొంత 
పరమార్హంలో స్వార్ధం బోలెడంత 
చరిత్రను దగ్గరగా చూస్తే 

అతుకుల బొంత - 

మహాత్ముల (ప్రక్కలో మాయావులు 
గులాబీల రెక్కల (క్రింద కంటకాలు 
లోకం 

వెలుగు - చీకటి సహకార సంఘం 
అయితే, (క్రిందు మీదై, వెనక ముందై 
సమాజం పురోగమిస్తూనే ఉన్నది 


అందుకే క్షీ 
y= 


ఆట వొటులయి 


ఆ. 
నావంటి కానని కానల (బతుకులకు . 


అంతో ఇంతో ఆదరణ లభిస్తున్నది. 


తరువంశ రాణీ! నీకు 
తోబుట్టువులున్నారా? 

నిన్ను (ప్రేమించిన ధీమంతులు 
శ్రీమంతులు ఉన్నారా? 
నిన్ను అభిమానించే వాళ్ళు 
స్తుతించేవాళ్ళు 

నీకేమైనా మేలు చేస్తున్నారా? 
ఉపదేశాలు, ఉపన్యాసాలే 
ఉపకారాలైన ఈ రోజుల్లో 
నీకు ఉపయోగకరంగా 
ఉండే దేదైనా చేస్తున్నారా? 


బుద్దునికి జ్ఞానోదయం చేసిన 

బోధి వృక్షం గయలో 

సిధ్దులకు సేదతీర్సే వట వృక్షం 
చెన్నపట్నపు బీచిలో 

ఉన్నారు నాకంటే ఎంతో పెద్దవారు 
ఎన్నటికీ ఆరిపోని చరిత్రకలవారు - 


చిన్న దాన్నే అయినప్పటికీ 
మన్నించి నన్నెందరో చేరదీయటం, 
బిల్లా పరిషదధ్యక్షులు 


బిల్లా పరిపాలనాధ్యక్షులు 
పురపాలక సంఘాధ్యక్షులు 
పూజ్యులు, సుందరతాదిదృక్షులు 


వాడిపోతున్న నా బ్రతుకులో జీ 
నో 








Ws” 





= 

వాసంతం తేవాలనుకోవటం, | % 
మరుగు పడిపోయే నా చరిత్రకు 
మళ్ళీ (ప్రాణం పోయటం, 
నా శతాబాల తపస్సుకు 

ow) 
ఫలమని భాఎస్తున్నాను 
నా కృతజ్ఞతలు సై ద్యారా 
వాళ్ళ కందిస్తున్నాను - 


' ఎలా నీ బ్రతుకులో 


వసంతం విరిసిందో 

ఎలా నీ భావిలో ఆనందం కురిసిందో 
వివరించవా నా గుండె సంకువైపోగా 
వినిపించవా నా కర్ణాలు రసార్లవాలై పోగా! 


నా శాఖలు నరికి 

నా జడ లూడబెరికి 

నన్ను నిత్యం చిత్ర వధ చేసే 

పసివాళ్ళ నుండి - పసుల కాపరుల నుండి 
పాపం పుణ్యం తెలియని పశువుల నుండి 
నన్ను రక్షిన్తావని 

(స్త్రీల పాలిటి కల్పతరువు 

నా వంటి తరుల పోషించే (మి) స్తీ 
ప్రభుత్వ పక్షంగా ప్రకటించటం 
(ప్రమోదం కలిగించింది నాకు ; 

ఆమె నా జీవితశాఖ శాఖకు 

నవజీవం పోయడానికి 

వినోదయాతత్రికుల కోసం 


నా అభిమానుల వసతి కోసం ల 
y= 


ఆల వూాటులు 


















ఊహాస్తున్నా నిప్పుడు 
ని ఉజ్ఞుల భావిజీవిత సౌధాన్ని 


| 

గలి తరగని 

వింత వింతల నీ కీర్తి భాండాగారాన్ని - 
క్షా తృష్ణులు 

'సుందరతా బృందారామ కృష్ణులు 
విజ్ఞాన శ్రీధరులు 

కరుణాంతరంగులు 

భావనా రాజ్యాధినేతలు 
హసన్ముఖులు, అంతరు శఖులు 
నరులూ - నారాయణులూ 
రాగజ్యోతిర్మయులు 

రమ్మోషన్వనులు 


నీ వటపత్ర తల్పాంతరాల కన్పిస్తున్నారు 


న కతా. విన్సిస్తున్నారు 
కి సుందర స్వష్నాలకు 
రూపం కల్పిస్తున్నారు - 
Pp 




















గాలి కెరటాల ఊయలలో 
లీలగా జాలిగా నేను పాడే పాటల్ని | 
రాలే తూలిసోలే ఎండుటాకుల మీద 

రాగరేఖలతో నేను రాసే లేఖల్ని 

(ప్రజా నాయకులు వినలేరని 

పత్రికా రచయితలు చదువలేరని 

ప్రకృతి కఏ ! ప్రగతి రవి! 

నిన్ను నా చెంతకు 

రా రమ ని పిలిచాను 

కాదు కాదు, ని లోకన్నుల ముందు 

నాకు నేనై వచ్చి నిలిచాను - 


కవి : నిన్ను నేను తలచాను 
నన్ను నివు పిలిచావు 
మన ఇద్దరి సమ్ముఖంలో 
మానవ లోకానికి ఆవిష్కృతమైంది 

సీ నవజీవన మహోదయం 

నా నవ భావన్నార్హ హృదయం. 


(రచన : 1970 


i 


114 కంల) వంటల) 








ఆ. 
లాబీలు : ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు % 
(ప్రగతి మందిరా లంటివి 


(శమ జీవులె సమభావులె 
సకల దేవతలు అంటివి 
















రాల జూచి, మేము కంట 
కాల జూచి బెదరమండి 
పథ మెంతటి కఠినమైన 
ప్రగతి యాత్ర మానమండి 





ఏ తోటను పూచిన నీ 
ఎదయే మా గమ్యమండి 
ఏగోడుపు ఏచిన. ల 

దే గానము విందు మండి 


బాలబాలికలు : పచ్చని విప్ట్లవ గీతులు 
పాడే పంట చేలలో 
ప్రగతికి దీపం పట్టే 
పరిశ్రమల నిను చూతుము 





సూర్య బింబమున చవి 
చూతుము నీ మేధస్సును 

చం(ద బింబమున విందుము 
చల్లని ని మనస్సును 





జై జై చాచా నెహ్రూ 
జే జేలు నీకు 

నీ పుట్టిన రోజే లే 
మా పుట్టిన రోజు! 


జె బావురెడ్డ 93 





















కృష్ణరాయలు ఎవరో ఉయ్యాలో 
త్యాగరాజు ఎవరో ఉయ్యాలో 

రామదాసు ఎవరో ఉయ్యాలో 

అన్నమయ్య ఎవరో ఉయ్యాలో 
అలమేలు మంగెవరో ఉయ్యాలో 

అల్లూరి ఎవ్వరో ఉయ్యాలో 

ఆంధ్రకేసరి ఎవరో ఉయ్యాలో 

కలనైన తలవని ఉయ్యాలో 

తెలుగు బిడ్డల చూచి ఉయ్యాలో 

తల్లడిల్లే తెలుగు ఉయ్యాలో 

తల్లి చిన్నబోయె ఉయ్యాలో - రామ రామ ॥ 








శాతవాహనులెవరో ఉయ్యాలో 
ఇక్ష్వాకులెవ్వరో ఉయ్యాలో 
విష్ణుకుండినులెవరో ఉయ్యాలో 

చాళుక్యులెవ్వరో ఉయ్యాలో. 

కాకతీయులు ఎవరో ఉయ్యాలో 

రెడ్డిరాజులెవరో ఉయ్యాలో 

బొబ్బిలిపులులెవరో ఉయ్యాలో 

తెలుసుకోవాలండి ఉయ్యాలో 

తెలుగు తేజము గూర్చి ఉయ్యాలో - రామరామ ॥ 











వేమన్న పద్యాలు ఉయ్యాలో 
వేద వాక్కులు మనకు ఉయ్యాలో 
వీరేశలింగము ఉయ్యాలో 

విజ్ఞాన బోధకుడు ఉయ్యాలో 
గురజాడ రచనలు ఉయ్యాలో 
కరదీపములు మనకు ఉయ్యాలో 


రాయప్రోలు చెప్పె ఉయ్యాలో 
న రమణీయ నవ కవిత ఉయ్యాలో జీ 
న్న GF 


ఆట పాటలు 


